పతంజలి యోగ దర్శనము 
నాలుగవ పాదము - కైవల్య పాదము 


[ప్రవచన కర్త 
డా. థీ కుప్పా విశ్వనాధ శర్మ గారు 


సంకలనము 


వేలూరి అన్నప్ప శాస్తి 


విశేషకులు 
ప్రొఫెసర్‌ శీ కుప్పా విశ్వనాథ శర్మగారు 


గురుదేవులకు వందనములతో 


శీ గురు పార్లన 

గురుర్రహ్మ గురుర్విష్ణుః గురుర్చేవో మహేశ్వరః | 
గురుస్సాక్షాత్‌ పరం బహ్మ తస్మై శ్రీగురవే నమః ॥ 
శీనివాస ప్రార్దన 

ఢీవేంకశేశః దీభినివాసః శ్రీలక్ష్మి పతిరనామయః । 
అమృతాంశో జగద్వంద$ః గోవిందశాశ్వతః 
(పభుః ॥ 

పతంజలి [ప్రార్దన 

యోగేన చితస+ పదేన వాచాం, మలం శరీరస్య చ 
వెద్యకేన | 


యోపాకరోత్తం ప్రవరం మునీనాం, పతంజలి 
ప్రాంజలిరానతోసిి ॥ 


నమో హిరణ్యగర్పాదిభ్యః, యోగ 
విదాాసంపప్రదయకర్త్యభకః | 
వంశర్షిభ్యః నమోమహాదృ.ః, గురుభ్యః ॥ 


1. జనౌషధిమంతతపఃసమాధిజాః సిద్దయః 


జన్మ బాషధి మంత తపః సమాధిజాః 
సిద్దయః - మూడవ పాదములో వివరించిన సిద్దులను 
(విభూతులను) ఈ సూతములో విభాగము చేస్తున్నారు. 
ఆ సిద్దులు ఐదు భాగములుగా విభజించారు - 


1. జన్మ - క్రిందటి జన్మలో చేసుకున్న సాధన 
యుక్క ఫలితము, మరుసటి జన్మ కలిగిన వెంటనే 
కలిగే సిద్దులు. జన్మ సిదిని మూడు రకములుగా 
విభాగము చేసుకోవచ్చు. (ఇ) ఈ లోకములో సత్కర్మలు 
చేసుకున్నప్పుడు, ఆ సత్కర్శ్మలకు ఫలితములను 
అనుభవించుటకు, ఈ లోకమును విడిచిపెటి, ప 
లోకములలో జన్మించినప్పుడు, ఆ లోకములలో 
ఫలితములను అనుభవించుటకు కలిగే సిద్దులను 
జన్మ సిద్దులు అంటారు. (1) ఈ జన్మలో కొంత సాధన 
చేసుకొని, ఆ సాధనకు ఫలితములను 
అనుభవించకుండా, ఆ జన్మను చాలించవలసి 
వచ్చినప్పుడు, ఈ లోకములో మరొక కొత్త జన్మ కలిగిన 
వెంటనే, క్రిందటి జన్మలో చేసుకున్న సాధన యుక్క 
ఫలితము కలుగుతుంది. (9 ఈ జన్మలో సాధన పూర్తి 
అయిన తరువాత, కొన్ని దైవ కారణముల వలన 
మరికొన్ని జన్మలు తీసుకోవలసి ఉంటుంది (కపిల 
మహర్షి, సనక (పురాతన), సనాతన (ఆనందము), 
సనందన (నిత్యమైన), సనత్కుమార (నిత్య కుమారు 
మొదలైన మహాత్ములు). వీరికి గత జన్మలలో 


1 


చేసుకున్న సాధనముల ఫలితములు, పుట్టిన వెంటనే 
కలుగుతాయి. 


2. కుషధి - కొన్ని రకముల బాషధముల 
(రసాయనములు) ద్వారా కలిగే సిద్దులు. మండూక రస 
అంజనము - కళకు రాసుకుంకే దాగి ఉన్న వస్తువులు, 
పాతరలు కనిపిస్తాయి. 


3. మంత - “మననాత్‌ త్రాయతే ఇతి 
మంత్రః” - మంతములను మనస్సులో నిరంతరము 
మననము చెసుకుంకే, ఆ మంతము అతనిని 
రక్షిస్తుంది. మంత్రములను మననము లేదా 
జపించటము ద్వారా కలిగే సిద్దులు. గురువుల ద్వారా 
మంతమును ఉపదేశము పాంది, గురువు చెప్పిన 
నియమములు. పాటిస్తూ డరిరమును,. మనను్చుని, 
నోటిని పవితము చేసుకొని, ఏకాగ్రతతో ఆ 
మంత్రములను మానసికముగా జపిస్తే ఆ మంత 
దేవత ఆ సాధకుడికి కొన్ని సిదులను కలగచెస్తుంది. 
ఉదాహరణ - వాల్మీకి మహర్షికి “రామ” నామము 
జపించుట ద్వారా సిద్దులు కలిగాయి. 

4. తపః - తపస్సులు (శారీరక, మానస, వాచక 
తపస్సులు) ద్వారా కలిగే సిద్దులు. 


5. సమాధి - యోగాంగములలో చివరిదైన 
సమాధి (సంయమము) ద్వారా కలిగే సిద్దులు. 


ఉపోద్దాతము - “వక్తవ్యమర్హం బుద్దౌ నిధాయ 
తదర్హమరాంతర కథనమ్‌” - చెప్పదలచుకున్న 
ప్రధాన విషయమును బుధిలో ఉంచుకొని, ఆ 
విషయము (శోతలకు సులభముగా అరమయ్యేందుకు 
దానికి కావలసిన పూర్వ రంగము గురించి 
పనాొవించుట, 


ప్రసంగము - “స్మృతస్య ఉపేక్షా 
అనహరత్వమ్‌ ప్రసంగః” - పధానమైన విషయము 
గురించి చెప్పుతున్నప్పుడు, ఆ ప్రధానమైన 
విషయమును  'బలపరచేందుకు, [ప్రధానమైన 
విషయమునకు సంబంధించిన. మరొక ముఖ్యమైన 
విషయమును చెప్పటము. 


ఉదాహరణ: 


మార్కండేయ పురాణము - మను చరిత - 
అరుణాస్పదము అనే ఊరులో ప్రవరుడు (తెలుగులో 
(ప్రవరాఖ్యుడు అని ఉంది. కాని ఆయన అసలు పేరు 
ప్రవరుడు - శడేషులలో శేషుడు అనే 
(బాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు గృహస్థాశమ 
ధర్మములు, మూడు పూటలు సంధ్యావందనము నిత్య 
అగ్నిహోూత ఆరాధన, దేవత అర్చన, వేద 
అధ్యయనము, శిష్యులకు పాఠములు చెప్పటము, 
తలితండులు సేవ, అతిధి సేవలు చేస్తూ చక్కగా 
వెదిక జీవన విధానము అనుసరిస్తున్నాడు. ఏ విధమైన 
ఆశలు, దోషములు లేవు. కాని దేశములో ఉన్న పుణ్య 


3 


క్షేతములు, పుణ్య తీర్గములు చూడాలని ఒక చిన్న 
కోరిక మనస్సులో ఉంది. కాని నిత్య అగ్ని హోత 
ఆరాధన, తల్సితండులు సేవ వలన ఎక్కడికీ వెళ్ళాడు, 
వెళ్లాలని అనుకోడు. ఒకరోజు సిదుడు అతిథిగా వీళ్ళ 
ఇంటికి వచ్చాడు. ప్రవరుడు, ఆయన భార్య ఆ సిద్దుడికి 
సేవలు చేశారు. చక్కటి భోజనము పెట్టారు. తరువాత 
ప్రవరుడు ఆయనను ఏ ప్రాంతము నుండి వచ్చారు? 
ఏ, ఏ పుణ్య క్షేతములు, పుణ్య తీర్థములు చూశారు? 
అక్కడి విశేషములు ఎమిటి? అని అడిగాడు. దానికి ఆ 
సిద్దుడు నేను ఈ దేశములో ఉన్న అన్ని పుణ్య 
క్షేతములు, అన్ని పుణ్య తీర్గములు తిరిగి చూశాను. 
అన్ని విషయములను ఏకరవు పెప్తేశాడు. ఇది విన్న 
(పవరుడికి ఆశ్చర్యము, సందేహము కూడా కలిగింది. 
మీరు చెప్పే దానికి ఒక జీవితము కూడా సరిపోదు. మీ 
వయస్సు కూడా అంత లేదు. మీరు ఇన్ని ప్రదేశములు 
ఎలా తిరగగలిగారు? అని అడిగాడు. దానికి ఆ సిద్దుడు, 
నా దగర కొన్ని బెషధములు (రసాయనములు) 
ఉన్నాయి. అవి పాదములకు రాసుకుంకే, ఎక్కడికి 
కావాలంకే అక్కడకు, తలుచుకున్న చోటుకి వెంటనే 
వెళిపోగలము, అని చెప్పాడు. అప్పుడు (ప్రవరుడు, 
నాకు హిమాలయములలో ఉండే పుణ్య క్షేతములను 
చూడాలని ఉంది. ఆ రసాయనము నాకు కూడా ఇస్తే 
నేను అక్కడకు వెళి ఆ పుణ్య క్షేతములు చూస్తాను 
కదా, అని అడిగాడు. ఆ సిద్దుడు, సరే ఇస్తాను అని 
చెప్పి, తన సంచిలో ఉంది ఒక సీసా తీసి, ప్రవరుడి 


4 


పాదములకు ఆ రసాయనము లేపనము పూత రాసి, 
ఇప్పుడు నీవు తలుచుకున్న చోటుకి వెళిపోవచ్చు అని 
చెప్పి ఆ సిద్దుడు వెళ్ళిపోయాడు. ప్రవరుడు 
ఆనందముతో, నేను హిమాలయములకు వెళ్ళాలి అని 
అనుకున్నాడు. తక్షణమే అతడు హిమాలయములలో 
ఉన్నాడు  (జెషధి సిద్ది. ప్రవరుడు ఆ 
హిమాలయములలో నారా, నారాయణులు తపస్సు 
చేసిన ప్రదేశము, శివ పార్వతిల వివాహము జరిగిన 
క్షేతములు, సుందరమైన ప్రదేశములు తిరిగాడు. 


సూర్యాస్తమానము సమయము అవుతోంది, 
ఇంటికి వెళి అగ్ని హూతము, తలిదండులను 
చూసుకోవాలి అని అనుకొని, నేను నా ఇంటికి వెళ్ళు 
గాక అని అనుకున్నాడు. కాని అతడు ఎక్కడికీ 
వెళ్ళలేక, అక్కడే ఉండిపోయాడు. ఎమయింది అని 
ఆలోచించి, చూసుకుంకే, ఇన్ని చోట్లకి తిరిగిన 
కారణముగా పాదములకు రాసిన లేపనము 
అరిగిపోయి, ఊడిపోయింది. ప్రవరుడు దానికి చాలా 
బాధ పడి, అక్కడ ఎవరైనా మహర్తులు, సిద్దులు 
ఉండవచ్చు, వాళను అడుగుదాము అని అనుకొని 
నడుస్తూ వెళ్ళుతున్నాడు. అతని వరూధిని అనే ఒక 
గంధర్వ కన్య కనిపించి, ప్రవరుడిని ప్రలోభ పెట్టటానికి 
ఎంతో ప్రయత్నించింది. ఆమెకు తన విషయము 
అంతా చెప్పి, నేను మా ఇంటికి వెళ్ళటానికి సహాయము 
చేయమని అడిగాడు. ఆమె నేను సహాయము చేయను, 


5 


నీవు ఇక్కడే నాతోనే ఉండిపో అని చెప్పింది. దానికి 
(ప్రవరుడు నాకు అలాంటిది ఏమీ వద్దు, నేను ఇంటికి 
వెళ్ళాలి అని అన్నాడు. ఆమెకు కోపము వచ్చి, నీకు 
బుద్ది లేదా అని తిట్టింది. దానికి ప్రవరుడు మాకు 
ఇలాంటివి ఏవీ నచ్చవు, మాకు అరణీలు (అగ్నిని 
పుట్టించే కొయ్య ముక్కలు), దర్భలు, అగ్ని హోతము 
మాత్రమే ప్రియము అని కూడా చెప్పాడు. 


అప్పుడు ప్రవరుడు అక్కడ కూర్చొని, 
ఆచమనము చేసి, “నేను నా ధర్మమును శ్రద్దగా 
పాటిస్తున్నట్లయితే, నేను అగ్ని హోతమును శ్రద్దగా 
ఆరాధిస్తున్నట్లయితే, నేను నా తలీతండులకు శదగా 
సేవలు చేస్తున్నట్లయితే, ఓ అగ్ని దేవతా నేను ఈ 
సేవలు చేసుకుందుకు నన్ను మా ఇంటికి వెంటనే 
చేర్చండి", అని [పార్దించాడు. తక్షణమే (ప్రవరుడు తన 
ఇంట్లో ఉన్నాడు (తపః సిద్ది. 


2. జాత్యంతరపరిణామః (ప్రకృత్వాపూరాత్‌ 


జాత$ంతర పరిణామః ప్రకృత్వా పూరాత్‌ - 
జీవుడు మానవ జన్మ అంతమై, మరొక కొత్త జన్మ (పక్షి 
లేదా చేప) ఎతినప్పుడు, ఆ జన్మలో కలిగే శరీరముతో, 
ఆ జన్మలో కలిగే సిదులను (గాలిలో ఎగురగలిగే లేదా 
నీటిలో జీవించగల) అనుభవించుటకు తగినట్లుగా 
పరిణామము చెంది (ఎగురగలిగే పక్షి శరీరముతో లేదా 
నీటిలో జీవించగల చేప శరీరముతో) జన్మిస్తాడు. దీనిని 


6 


జన్మ సిది అనుకోవచ్చు. మానవ శరీరమును ఉత్పత్తి 
చేసిన మూల కారణమైన (ప్రకృతి (పంచ భూతములు), 
తరువాత జన్మలో అదే ప్రకృతి (పంచ భూతములు) 
పరిణామము చెంది, మరొక కొత్త శరీరమును, కొత్త 
శక్తులతో ఉత్పత్తి చేస్తుంది. 


జీవుడు మానవ జన్మ ఎత్తినప్పుడు, ఈ మానవ 
శరీరముతో పక్షిలా ఎగరలేడు, చేపలా నీటిలో 
జీవించలేడు. కాని అదే జీవుడు మరో జన్మలలో పక్షిగా 
పుటినటయితే ఎగరగలడు, చేపగా పుటినట్లయితే 
నీటిలో జీవించగలడు. జీవుడు ఆ, యా జన్మలలో ఆ, 
యా శరీరములతో జీవించుటకు తగిన సామర్ధ్యము 
కలిగి ఉంటాడు. ఈ శరీరములు, ఈ శకులు అన్నీ 
మూల (ప్రకృతి (పంచ భూతముల) పరిణామములతో 
కలుగుతాయి. కాని మిగిలిన నాలుగు రకముల సిద్దులు 
కాషధి, మంత, తపః, సమాధి ఈ జన్మలోనే సాధనలు 
చేసుకొని కొన్ని సిదులను ఈ జన్మలోనే పొందుతాడు. 
ఉన్న మానవ శరీరములోనే ఈ సిద్దులు (కొత్త శకులు) 
కలగాలంకే, ఉన్న శరీరములోనే మూల (ప్రకృతి 
(పంచ భూతముల) పరిణామములు చెంది కొత్త 
శకులను (ప్రవేశ పెడతాయి. కొత్త శరీరములో కొత్త 
శకులకు, ఉన్న శరీరములోనే కొత్త శక్తులకు 
నియమము ఒక్కశే. 


ఛాందోగోకపనిషత్‌ - పంచాగ్ని విద్య - 5-3-1, 
నుండి 5-10-10 వరకు - ఆరుణ మహర్షి పృాతుడు, 
గౌతమ మహర్షి పుతుడైన శ్వేతకేతువు, జీబలి 
పుతుడైన రాజర్షి ప్రవాహణుడు దగరకు వెళ్లాడు. 
పవాహణుడు, శ్వేతకేతుడితో మీ తండి దగర అన్ని 
విద్యలు అభ్యసించావు అని చెప్పావు కదా | నేను నిన్ను 
ఐదు ప్రశ్నలు వేస్తాను. వాటికి జవాబు చెప్పు అని ఈ 
విధముగా ప్రశ్నించాడు - 1. సృష్టించబడిన ఈ 
శరీరములను విడిచిపెట్టి, పకి వళ్ళ జీవులందరూ, 
ఇక్కడి నుండి ఎలా, ఎక్కడికి వెళ్ళుతున్నారు? 2. 
జీవులు పె నుండి ఈ లోకమునకు ఎలా తిరిగి వచ్చి 
మరొక జన్మ పాడుతారు? 3. జీవులు పెకి వెళ్ళి 
మాధములు దేవయాన మారము, పితృయాన మార్గము 
గురించి వివరములు నీకు తెలియునా? 4. ఇక్కడ 
నుండి వెళ్ళిన జీవులతో మ లోకములు ఎందుకు 
నిండిపోవటలేదు? 5. బగ ఇక్కడి నుండి పైకి 
వెళ్ళేటప్పుడు తనతో తీసుకువెళ్ళే పంచ భూతములు, 
ఏ రకమైన మార్పులు చెంది, మళ్ళీ కొత్త శరీరముతో, ఆ 
శరీరమునకు ఉండే కొత్త పేరుతో ఈ లోకమునకు ఎలా 
తిరిగి వస్తాడో తెలుసా? అని అడిగాడు. శ్వేతకేతువుకు 
ఈ ఐదు ప్రశ్నలు అసలు అర్దము కాలేదు, వాటికి 
జవాబులు కూడా తెలియవు. శ్వేతకేతువు నాకు 
తెలియదు అని జవాబు చెప్పాడు. దానికి ఈ ప్రశ్నలకే 


8 


జవాబులు తెలియని వాడవు, నేను విద్యను 
అభ్యసించాను అని ఎందుకు చెప్పావు, అని 
వెక్కిరించాడు. దానితో శ్వేతకేతువుకు కొంచము 
మనస్సు నోచుకొని, తండి దగ్గరకు వెళి, 
జరిగినదంతా వివరముగా చెప్పి, నాకు విద్యను పూర్తిగా 
నర్పితిరి అని ఎందుకు చెప్పారు? నాకు ఈ ప్రశ్నలకు 
సమాధానము చెప్పుండి అని అడిగాడు. దానికి 
గౌతముడు నాకు కూడా ఈ ప్రశ్నలకు జవాబు 
తెలియదు. నాకు తెలుసుంకే నేను నీకు ఎందుకు 
చెప్పను? తప్పకుండా నీకు చెప్పేవాడినే అని 
అన్నాడు. 


మరునాడు గౌతమ మహర్షి రాజరి పవాహణుడు 
దగరకు వెళ్ళాడు. పవాహణుడు గౌతమ మహర్షిని 
సత్కరించి, గౌతమా | మానవులకు కావలసిన సమస్త 
సంపదలు నీవు అడగవచ్చు అని అన్నాడు. గౌతమ 
మహర్షికి కొంచము కోపము వచ్చి, మహారాజా | నీ 
సంపద నీ దగరే ఉంచుకో నీవు నా కుమారుడు 
శ్వేతకేతువును ఐదు ప్రశ్నలు వేశావు. వాటికి 
సమాధానము నా కుమారుడికి, నాకు కూడా తెలియదు. 
వాటికి సమాధానము చెప్పు, అని అడిగాడు. ఇది 
పంచాగ్ని విద్య. ఈ విద్య నాకు మాతమే తెలుసు. ఈ 
విద్యను చాలా కష్టపడి సంపాదించాను. నీకు అంత 
సులభముగా చెప్పును. నీవు నా దగర సుదీర్గ కాలము 


9 


ఉండు. నాకు ఎప్పుడు చెప్పాలని అనిపిస్తే అప్పుడు 
నీకు నేను చెప్పుతాను, అని అన్నాడు. గౌతమ మహర్షి 
దానికి ఒప్పుకున్నాడు. గౌతమ మహర్షి చాలా కాలము 
రాజరి ప్రవాహణుడు ఉన్నాడు. తరువాత ఒకరోజు 
రాజరి [పవాహణుడు గౌతమ మహర్షిని పిలిచి, 
సమాధానము చెప్పుతాను కూర్చో అని చెప్పి ఈ క్రింద 
విధముగా చెపాడు. 


ఛాందోగోకపనిషత్‌ - పంచాగ్ని విద్య - 5-4-1, 
2 - మొదటి అగ్ని ద్యులోకము (అపర లోకము లేదా 
ఊర్ద్వ లోకము) అగ్నిగా ఉంటుంది. ఆదిత్య భగవానుడే 
సమిధ. కిరణములు ధూమము, పగలు జ్వాల, 
చందుడు, అగ్ని, నక్షతములు అన్నీ కిరణములు. 
ఇం[దుడు అభిమాన దేవతలు, మానవుడు తన జన్మలో 
చేసుకున్న కర్మలు అన్నిటినీ “శద” ఆశనే మూటగా 
కట్టి ఈ అగ్నిలో ఆ శద్దను ఆహుతి చేస్తారు. ఆ 
హవపిసునలత. చతస సోమము. ఆనె. - పతార్షయు 
పుట్టుకొస్తుంది. 


ఛాందోగోకపనిషత్‌ - పంచాగ్ని విద్య - 5-5-1, 
2 - రెండవ అగ్ని పరన్వుడు (వర్త దేవత) లేదా 
ఇరయుడ అగ్ని, వహయువు సమధ.. మముమఘులు పాగ. 
మెరుపు జ్వాల (ప్రకాశము). పిడుగు అగ్ని. మేఘ 
గర్దనలు అగ్ని కిరణములు. దేవతలు ఈ అగ్ని యందు 


10 


సోమమును ఆహుతి చెస్తారు. ఆ పరన్యుడు అనే అగ్ని 
నుండి వృష్టి (వర్షము) పుట్టుకొస్తుంది. 


ఛాందోగోకపనిషత్‌ - పంచాగ్ని విద్య - 5-6-1, 
2 - మూడవ అగ్ని పృథివి. సంవత్సరములు 
సమిధలు. ఆకాశము ధూమము. రాత్రి జ్వాల. దిక్కులు 
అగ్ని. విదిక్కులు (దిక్కుల మూలలు) కిరణములు. 
దేవతలు ఈ అగ్ని యందు వర్గమును ఆహుతి చెస్తారు. 
పృధివి అనే అగ్ని నుండి అన్నము పుట్టుకొస్తుంది. 


ఛాందోగోకపనిషత్‌ - పంచాగ్ని విద్య - 5-7-1, 
2 - నాలుగవ అగ్ని పురుషుడు. వాక్కు సమిథి. 
పాణము పాగ. జివ్ల (నాలుక) జ్వాల. నేతములు అగ్ని. 
(శోతములు అగ్ని కిరణములు. దేవతలు ఈ అగ్నిలో 
అన్నమును ఆహుతి చెస్తారు. ఆ అగ్ని నుండి రేతస్సు 
పుట్టుకొస్తుంది. 


ఛాందోగోకపనిషత్‌ - పంచాగ్ని విద్య - 5-8-1, 
2 - ఐదవ అగ్ని యువతి (స్తీ. ఉపస్థ సమిధి. 
సంకేతము పొగ. యోని జ్వాల. మైధునము అగ్ని. రతి 
సుఖము కిరణములు. దేవతలు ఈ అగ్నిలో రేతస్సును 
ఆహుతి చెస్తారు. ఆ అగ్ని నుండి గర్భము గిశువు) 
పుట్టుకొస్తుంది. జీవుడు చెసుకున్న కర్మలు, పంచ 
భూతములతో (ప్రతీకలు - శ్రద్ద, సోమము, వర్గము, 
అన్నము, రేతస్సు, గర్భము) కలిసి గర్భముగా (ఒక 


11 


నిశ్సువు శరీరముగా) మారతాయి. ఆ శరీరమునకు ఒక 
బరు (యుగ పెలాదు అద పిలు. కాకి పలు, చెపు పిల్ల, 
కుక్క పిల్ల) సంతరించుకుంటుంది. 


ఛాందోగోకపనిషత్‌ - పంచాగ్ని విద్య - 5-9-1, 
2-ఈ5 వ ఆహుతి వలన జలము ఈ రీతిగా పురుష 
(జీవ) సంజ్ఞను పొందుచున్నది. జరాయువు అనే 
పలుచని సంచితో చుట్టబడిన ఆ శిశువు (గర్పము) 9 
లేదా 10 నెలలు మాతృ గర్భములో ఉండి తరువాత 
జన్మించును. జన్మించిన ఆ శిశువుకు ఒక పేరు 
ఏర్పుడుతుంది. ఆ పుట్టినవాడు వాడి ఆయుస్సు 
ఉన్నంత కాలము జీవించును ఆయుస్సు పూర్తి 
అవగానే, అతను ఏ అగ్నుల నుండి పుట్టాడో, ఆ 
అగ్నులే వాని, వాని కర్మానుసారము ఆయా 
లోకములకు తీసుకుపోవును. 


జీవులు చేసుకున్న కర్మలు, పంచ భూతములు 
మిళితమైన, పరిణామములు చెందుతూ, చెందుతూ 
కొత్త శరీరమును, కొత్త శక్తిని సంతరించుకుంటాయి. 
దీనినే కొత్త జన్మ అంటారు. 

ఛాందోగ్యోపనిషత్‌ - పంచాగ్ని విద్య - 5-10- 
1 ఉంది 7 వరకు - ఈ పెన చెప్పిన జ్ఞానము 
పొందినవారు, ఆయుస్సు పూర్తి అయిన తరువాత ఈ 
శరీరమును విడిచి, అరిరాది (కాంతివంతమైన) 


12 


లోకములు పొందుదురు. అచ్చటి నుండి అహర్లోక 
శుర్షపక్ష ఉత్తరాయణములు, సంవత్సరము, 
ఆదిత్యుడు, చందుడు, విద్యుత్‌ (మెరుపు) మాగములో 
వెళ్ళుదురు. అచ్చట అమానుష పురుషుడు 
ఉండులను. అతడు వారిని [బహ్మ లోకము చేర్చును. 
ఇది దేవయాన మాగ్గము. భూలోకములో పుణ్య కర్మలు, 
దాన ధర్మములు చేయువారు, దూమమయ 
లోకములకు వెళ్ళుదురు. అచ్చట నుండి రాతి, 
కృష్ణపక్షము; దక్షిణాయనము. పితృులోకము, గగన 
మారము, చంద మార్గము, చేరెదరు. (అనగా ఆ, యా 
అభిమాన దేవతలను చేరెదరు). అక్కడ భోగములను 
అనుభవించిన తరువాత పుణ్య కర్మలు క్షయము 
అయిన పిమ్మట ఆకాశము, వాయువు, ధూమము, 
కనుము వరము, అన్నము. రెతను. (స గర్వము 
నుండి [పపాణులుగా పుట్టుదురు. ఎవరైతే పాప కర్మలు 
చేస్తారో వాళ్ళు, నీచ యోనులలో కుక్క, పంది, 
జంతువులు, వృక్షములుగా పుట్టుదురు. 


బ్రహ్మ సూత్రములు - తృతీయ 
అధాశయము - ప్రధమ పాదము - 1. తదంతర 
పతిపత్యధికరణము జ్జ 1. “తదంతర 
పతిపతౌరంహతి సంపరిష్వుక్తః ప్రశ్న 


నిరూపణాభ్యామ్‌” - ఈ అధికరణములో జీవుడు కొత్త, 
కొత్త శరీరములో ఎలా పొందుతాడు అనే 


13 


విషయములను సంపూర్ణముగా వివరించి, కర్మలు, 
పకృతి (పంచ భూతములు) కలిసి ఎ విధముగా 
మార్పులు చెంది జీవుడికి కొత్త శరీరములు కలిగిస్తాయో 
వివరించారు. 


పుట్టిన పసిపాప, కొన్ని నెలలకు |పాకుతాడు. 
కొంత కాలమునకు నడుస్తాడు, కొంత కాలమునకు 
వేగముగా పరుగెత్తుతాడు, ముసలితనము వచిన 
తరువాత పరుగెత్తలేడు, నడవలేడు కూడా, ఈ శరీరము 
నిరంతరము పరిణామ శీలము. ఈ విధముగా అదే 
శరీరములో కొత్త శకులు కలుగుతున్నాయి, కొన్ని 
శకులు ఉడిగిపోతున్నాయి. అదే శరీరములో, కొత్త 
శక్తులలో కలిగే ఈ మార్పులు ప్రకృతి (పంచ 
భూతముల) మార్పులతోనే కలుగుతున్నాయి. మరి 
వితనము చాలా చిన్నదిగా ఉంటుంది. దానిని 
భూమిలో నాటితే అది పెరిగి, పెరిగి పెద వట 
వృక్షముగా తయారవుతుంది. అదే విధముగా యోగ 
సాధన చేసుకున్న యోగి శరీరములో కూడా (పకృతి 
(పంచ భూతముల) మార్పులు కలిగి కొత శకులు 
కలుగుతాయి. యోగ సాధనతో యోగజ ధర్మము యోగి 
శరీరములలో ప్రకృతి (పంచ భూతములలో) 
మార్పులు తీసుకువచ్చి యోగ శకులను కలగచేస్తాయి. 


3. నిమితమ(ప్రయోజకం ప్రకృతీనామ్‌ 
వరణభేదస్తు తతః క్షేత్రికవత్‌ 


14 


నిమితమ్‌ అప్రయోజకం ప్రకృతీనామ్‌ వరణ 
భేదస్తు తతః క్షేత్రికవత్‌ - 


నిమితమ్‌  అప్రయోజకం ప్రకృతీనామ్‌ - 
యోగజ ధర్మముతో కలగలసిన ప్రకృతి (పంచ 
భూతములు) తెగి శరీరములో మార్పులు 
తీసుకువస్తాయి వాస్తవమే. కాని ఇక్కడ యోగజ ధర్మము 
నిమిత్తము లేదా ఒకానొక కారణము. కాని ప్రధాన 
కారణముగా చెప్పుకోకూడదు. ఈ యోగజ ధర్మము, 
(ప్రకృతిలో మార్పులు కలిగించలేదు. ప్రకృతి 
అనుగహముతో పుట్పకొచ్చిన ఈ యోగజ ధర్మము, 
(ప్రకృతికి సహకారిగా పనిచేయగలదు, కాని (ప్రకృతిని 
నియంతించలేదు. ప్రకృతి కారణము, యోగజ 
ధర్మము కారము: కార్యము కారణమును 
నియంతించలేదు. 


వరణ భేదస్తు తతః క్షేతికవత్‌ - పాలమునకు 
నీరు పెక సమయములో మధ్యలో గట్లు కటి మడులు, 
మడులుగా చేసి మొదటి మడిలో నీరు నిండిన 
తరువాత, రెండవ మడిలోకి నీరు పోయేందుకు గట్టులో 
కొంత భాగమును తొలగిస్తే రెండవ మడిలోకి నీరు 
పారుతుంది. అలాగే మూడవ మడిలోకి ఏలా చేస్తారో ఆ 
విధముగానే ఎప్పుడూ మార్పులకు సిదధముగా ఉండే 
ప్రకృతికి (పంచ భూతములకు) జీవుడు చేసుకున్న 


కర్మలు, పొలములో గట్టులాగ, అడ్డముగా ఉంటాయి. ఆ 
15 


అడములను తొలగించుటకు యోగ సాధన, లేదా 
మంతము అనుష్టానము లేదా తపస్సు ద్వారా ఆ 
అడములను తొలగించుకుంకే, ఆ యోగి శరీరములో 
అధములు తొలగి మార్పులు ద్వారా కొత్త శకులు 
సంభవిస్తాయి. 


జీవుడికి భోగములు (సుఖము, కష్టము) లేదా 
అపవరము. (మోక్షము) ఇవ్వటానికి. _సంసిద్ధముగా 
ఉండే, నిరంతరము పరిణామ శీలమైన, ఎప్పుడూ 
మారటానికి సిదధముగా ఉండే ప్రకృతి, జీవుడు 
చేసుకున్న కర్మలు అనుగుణముగా, సాధారణ 
మార్పులు మాత్రమే (పిల్లవాడు పెదవాడు 
అవుతున్నాడు) కలుగుతాయి. జీవుడు యోగ సాధన 
లేదా మంతము అనుష్టానము లేదా తపస్సు ద్వారా 
తాను చేసుకున్న అధర్మ కర్మలు, పాపములు అనే 
కలుపు మొక్కలుగా ఉండే అడంకులను 
తొలగించుకోగలిగితే, మార్పులకు సంసిదముగా ఉండే 
(ప్రకృతిలో మార్పులు కలిగి యోగ, మంత, తపస్సు 
యొక్క శక్తులు కలిగిస్తుంది. ప్రకృతి శరీరములో మంచి 
మార్పులను కలిగించినట్లు, జీవుడు అధర్మ కర్మలు, 
పాపములు ఎక్కువగా చేసుకున్నట్లయితే, ప్రకృతిలో 
ఉండే ధర్మ కర్మలు, పుణ్య కర్మలు అనే అడ్డంకులను 
తొలగించి శరీరములో చెడు మార్పులను కూడా 
కలిగించగలదు. 


16 


ఉదాహరణ: 


పద్మ పురాణము - 1. దేవతలు, రాక్షసులు 
మధ్య జరిగిన యుద్ధములో ఇం(దుడు వృత్తాసురుడిని 
సంహరించిన కారణముగా ఇం(దుడికి బహ్మ హత్యా 
పాతకము అంటుకుంది. దానిని నివారణకు ఇందుడు 
పాయగిితము చేసుకుందుకు ఇంద పదవి వదిలి 
తపస్సుకు వెళ్ళిపోయాడు. 100 అశ్వమేధ యాగములు 
చేసిన, దత్తాతేయ స్వామికి సేవ చెసి ఆయన 
అన్నుగహము పొందిన, ధర్మముగా రాజ్యపాలన 
చేస్తున్న, గొప్ప పరాక్రమము కలిగిన నహుష మహారాజు 
ఇంద పదవికి అర్హుడు అని దేవతలు నిర్ణయించి, 
నహుషుడిని ఇంద పదవి ఇచ్చారు. ఆ తరువాత 
నహుషుడిని పాగిడే వాళ్ళు ఆయన చుట్టూ చెరి, 
నహుషుడిని హపాగుడుతూ ఉంకే, ఆయనకు 
అహంకారము పెరిగి, ఇందుడి భార్య శచీదేవి 
మొహములో పడి, శచీదోవిని ఇందుడు వదిలేశాడు, 
తాను ఇం[ద పదవిలో ఉన్నాడు కాబట్టి, శచీదేవి తనకు 
భార్య అవుతుంది, అని ప్రకటించి, అందుకు ఆమెను 
చూచుటకు సప్త బుషులతో పలికి మోయించుకొంటూ 
వెళ్ళుతూ పల్లకిని వేగముగా తీసుకువెళట లేదని 
అగనస్యు మహర్షిని ఎడమ కాలుతో తన్నుతూ “సర్ప”, 
సర్ప (త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు) అని అన్నాడు. 
దానికి అగస్య మహర్షికి కోపము వచ్చి “నన్ను సర్ప 


17 


అన్నావు కాబట్టి, నీవు తక్షణమే సర్పము (కొండచిలువ) 
అవుగాక” అని శపించాడు. ఎంతో పుణ్యము చేసుకొని, 
అంతటి గొప్పు ఇంద పదవిలో ఉండే శరీరమును 
సాధించిన నహుష మహారాజు యొక్క శరీరము, 
క్షణములో కొండచిలువ శరీరముగా మారిపోయి భూమి 
మీద పడ్డాడు. అనగా ఇంద శరీరమునకు కారణమైన 
(పకృతి, కొండచిలువ శరీరముగా మారిపోయింది. ఒకే 
జన్మలో మహారాజు, ఇంద పదవి, కొండచిలువ అలా 
మారటానికి కారణము తాను చేసుకున్న పుణ్య, పాప 
కర్మల ఫలితముల (ప్రభావము. 


2. బంగారము ముద్ద, కొలిమి, అగ్ని మరియు 
అన్ని పరికరములు కారణములు ఉన్నా, బంగారు 
ఆభరణములు వాటంతట అవి తయారవవు. ప్రకృతి 
పరిణామములకు సిదధముగా ఉన్నా, దానంతట అది ఏ 
పరిణామము చెందదు. ఆ ఆభరణములను తయారు 
చేయుటకు (ప్రకృతిలో పరిణామము కలుగుటకు) ఒక 
కంసాలి (కర్త, ఆ ఆభరణమును తయారుచేసే క్రియ 
(కర్శ జరిగితేనే ఆ ఆభరణము తయారు అవుతుంది. 
అలాగే సృష్టిలో కూడా జీవులు తాము చేసుకున్న 
కర్మలను (పాప, పుణ్యములు) అనుభవించుటకు, 
ఈశ్వర సంకల్పముతోనే ఈ సృష్టి జరిగింది. ప్రకృతిలో 
జరిగ మార్పులను చేతనుడైన ఈశ్వరుడు 
నియం|తెస్తున్నాడు. 


18 


మానవుడు తన (కర ద్వారానే తన 
శరీరమునకు కారణమైన ప్రకృతిని తనకి 
అనుకూలముగా మారుటకు లేదా పరిణామము 
చెందుటకు ప్రయత్నము యోగ సాధన, మంత 
అనుష్టానము, తపస్సు) చేసుకోవాలి. 


4. నిర్మాణచిత్తాన్యసితామా[తాత్‌ 
నిర్మాణ చిత్తాన$ అస్మితామా(త్రాత్‌ - 


నిర్మాణ చిత్తాన్య - యోగి ఒకే సమయములో 
అనేక శరీరములను ధరించి, ఆ అనేక శరీరములతో 
అనేక కార్యములు చేయగలిగే సిదిలో ఆ అన్ని 
శరీరములలో మనస్సు ఉంటుందా?, ఉండదా? ఆ 
శరీరములలో మనస్సు లేకపోతే, ఆ శరీరము 
భోగములను (సుఖము, దుఃఖము) ఎలా 
అనుభవించగలదు? మనస్సు లేకపోతే శరీరమునకు 
విలువ ఉండదు గదా? అనే ప్రశ్నలకు మనస్సు లేని 
శరీరమునకు ఏ ప్రయోజనము ఉండదు. అందుచేత 
యోగి ఒకే సమయములో ధరించిన సమయములో, ఆ 
అన్ని శరీరములలో ఒక్కొక్క మనస్సు కూడా 
తప్పుకుండా ఉంటుంది. యోగి ప్రధాన శరీరములో 
పరమేశ్వరుడు సృష్టిని సంకలించినప్పుడు, 
(ప్రకృతిలో పరిణామము చెంది కలిగిన మహత్‌ (జీవుల 
చేసుకున్న కర్మలు, వాటితో కలిగిన సంస్కారములు 


19 


ఉండే సమిష్టి బుద్ది లేదా మనస్సు) ద్వారా ప్రతి జీవి 
శరీరములో ఒక సహజమైన ప్రధానమైన మనస్సు 
ఉంటుంది. యోగిలో ఉండే ఆ సహజమైన ప్రధాన 
మనస్సు తప్పు, యోగి తన యాగ సిదితో 
సృష్టించుకున్న మిగిలిన అన్ని శరీరములలో యోగ 
సిద్ది ద్వారా నిర్మించుకున్న ఒక్కొక్క మనస్సు చొప్పున 
ఉంటుంది. ఆ మనస్సులను “నిర్మాణ చిత్తాని” 
(కొత్తగా నిర్మించుకున్న మనస్సులు) అని అంటారు. 


అస్మితామా(తాత్‌ - సహజమైన యోగి 
శరీరములో ఉండే సహజమైన ప్రధాన మనస్సుకు 
అస్మిత (సాత్త్వికమైన అహంకార తత్త్వము) సహజమైన 
(పకృతి (మూలము). అస్మిత ప్రతి జీవికి వారి, వారి 
కర్మలతో, సంస్కారములతో ప్రత్యేకమైన ఒక్కొక్క 
మనస్సును కలిగిస్తుంది. యోగి నిర్మించుకున్న ఇతర 
శరీరములలో కూడా ఈ అస్మితా తత్త్వము ద్వారా 
నిర్మాణ చితములు  (నిర్గాణ మనసులు) 
ఎర్పడతాయి. ఈ నిర్మాణ చిత్తము ద్వారా ఆ ఇతర 
శరీరములతో భోగములు (సుఖము, దుఃఖము) 
అనుభవించగలవు. 


ఉదాహరణ: 


అయోధ్య రాజధానిగా చేసుకొని రాజ్యము 
పరిపాలిస్తున్న మాంధాత మహారాజుకు ఆయన భార్య 


20 


ఇందుమతిెకి ముగ్గురు కుమారులు, యాభై (50) మంది 
కుమార్తెలు కలిగారు. ఆ సమయములో సౌభరి మహర్షి 
నీటిలో 12 సంవతృరములు గొప్ప చేసి అనేక 
సిదులతో పాటు కాయ వ్యూహము (అనేక శరీరములను 
ధరించుట) అనే సిద్ధిని కూడా పొందారు. తరువాత 
వివాహము చేసుకోవాలని నిర్ణయించుకొని, మాంధాత 
మహారాజు దగాకు వెళి, నీకు 50 మంది కుమార్తెలు 
ఉన్నారు కదా, అందులో ఒక కుమార్తెను నాకు ఇచ్చి 
వివాహము చేయి అని అడిగారు. మాంధాత మహారాజు 
సౌభరి మహర్షిని చూసి, మనస్సులో ఈయన చాలా 
ముసలివాడు, ఇన్ని సంవత్సరముల తపస్సుతో 
శరీరము బాగా చిక్కిపోయి, గడ్డము, జుట్టు అట్టలు కర్చేసి 
చూడటానికి అసహ్యముగా ఉన్నాడు. నా కుమార్తెలు 
రాజ భోగములతో పెరిగారు: ఈయనతో 
అరణ్యములలో, కుటీరములలో ఉండలేరు. నేను 
కాదంకే ఈయన నాకు ఎమైనా శాపము ఇవ్వచు. నా 
రుమారెలు బప రూ ఈయనను చూసి; . వివాహము 
చేసుకుందుకు ఒప్పుకోరు. అప్పుడు నా కుమార్తెలు 
ఎవ్వరూ ఒప్పుకోలేదు, అందుచేత నేను నా ఎ ఒక్క 
కుమార్తెను, నీకు ఇచ్చి వివాహము చేయలేను అనే 
వంక పెట్టుకొని ఆయన శాపము నుండి 
తప్పించుకోవచ్చు అనే ఉద్దేశముతో, ఈ విషమ 
పరిస్టితి తప్పించుకుందుకు, మాంధాత మహారాజు 


21 


సౌభరి మహర్షితో “మా ఆచారము, పద్దతి [ప్రకారము కన్య 
ఏ పురుషుడిని వివాహము చేసుకుందుకు. అంగీకరిస్తే; 
ఆ పురుషుడితోనే వివాహము చేయాలి. నా 50 మంది 
కుమార్తెలు మా అంతఃపురములో ఉన్నారు. మీరు మా 
అంతఃపురములోకి వెళి, నా కుమార్తెలను అడగండి. నా 
50 మంది కుమార్తెలలో ఏ కుమార్తె మీతో వివాహము 
చేసుకుందుకు ఒప్పుకుంటుందో ఆమెను మీకిచ్చి 
వివాహము చేస్తాను అని చెప్పి. తాను 
తప్పించుకున్నాడు. ఆ 50 మంది కుమార్తెలు ఉన్న 
అంతఃపురము లోపలి సౌభరి మహర్షి వెళి, ఆ 50 మంది 
కుమార్తెలతో మీలో ఎవరైనా నాతో వివాహము 
చేసుకుంటారా? అని అడిగారు. సౌభరి మహర్షిని చూసి, 
ఆ 50 మంది రాజ కుమార్తెలు, నేను చేసుకుంటాను, 
అంకే నేను చేసుకుంటాను అని ఒకళ్ళతో ఒకళ్ళు 
పోటీపడుతున్నారు (సౌభరి మహర్షి తన యోగ సిద్దితో 
ఆ 50 మంది కుమార్తెలకు మాత్రమే నవ యవ్వనుడిగా, 
నవ మన్మధుడిగా కనిపించాడు). అది చూసిన 
మాంధాత మహారాజు ఆశ్చర్యపోయి, ఇక చేసేది ఏమీ 
లేక, తన 50 మంది కుమార్తెలను సౌభరి మహర్షికి ఇచ్చి 
వివాహము చేశాడు. 


కొన్ని రోజుల తరువాత మాంధాత మహారాజు తన 
కుమార్తెలు ఎలా ఉన్నారో చూద్దామని వెళి చూడగా 
సౌభరి మహర్షి విశ్వకర్మ ద్వారా తన 50 మంది 


22 


భార్యలకు, 50 దివ్యమైన రాజ భవనములను, 
మాంధాత మహారాజు రాజ భవనముల కంటె ఎక్కువ 
అందముగా, ఎక్కువ సౌకర్యములతో నిర్మించి, ఒకే 
సమయములో 50 శరీరములను ధరించి, తన 50 
మంది భార్యలతో భోగములను అనుభవిస్తున్నారు. 
పిల్లల, మనవలు పుటిన కొన్ని సంవత్సరముల 
తరువాత సౌభరి మహర్షి సంసార భోగములలో 
మునిగిపోయి ఉన్నందుకు పశ్చాత్తాపముతో వైరాగ్యము 
కలిగి, భార్యలను పిల్లలను, మానవులను వదిలేసి 
సన్యాసము స్వీకరించి తపస్సు చేసుకొని మోక్షము 
కరోందార్వు; 


కాయ వ్యూహము అనే సిద్ధిని సాధించిన సౌభరి 
మహర్షి 50 శరీరములలో అస్మిత తత్త్వముతో (సాత్త్విక 
అహంకార తత్త్వము) ద్వారా ఒక్కొక్క శరీరములో 
ఒక్కొక్క మనస్సు (నిర్మాణ చిత్తము) ఉంది. 


సాధారణ మానవుడు ఒక శరీరము, ఒక 
మనస్సుతోనే ఆ మనస్సుని నిగహించలేక, మనను 
ద్వారా కలిగే కష్టములను, బాధలను 
భరించలేకపోతున్నాడు. యోగి ఎన్నో శరీరములను, ఆ 
శరీరములలో "ఉక్కొకః. మనస్సు" చొప్పున. వెన్నో 
మనస్సులు ఉంకే అన్ని మనస్సులను నిగహించుట 
అసంభవము. 


23 


5. (పవృతిభేదో పయోజకమ్‌ చిత్తమేకమనేకేషామ్‌ 


ప్రవుత్తిభేదే ప్రయోజకమ్‌ చితమ్‌ ఏకమ్‌ 
అనేకేషామ్‌ - యోగి తన యోగ శక్తితో నిర్మించుకున్న 
ఇతర శరీరములలో ఉండే నిర్మాణ చిత్తముల (నిర్మాణ 
మనస్సుల) క్రియలను, యోగి యొక్క ప్రధాన 
శరీరములో ఉండే సహజమైన ప్రధాన మనస్సు 
అధీనములో ఉంటూ, ఆ సహజమైన ప్రధాన మనను 
చెప్పినట్లుగా నిర్మాణ మనస్సులు ప్రవర్తిన్తాయి. 


యోగికి తన ప్రధాన శరీరములో ఉండే 
సహజమైన ప్రధాన మనస్సు మీద నిగ్రహము 
సాధించుకున్నాడు కాబట్టి, తన సహజమైన (ప్రధాన 
మనస్సుతో తాను నిర్మించుకున్న మిగిలిన 
శరీరములలో ఉండే నిర్మాణ మనస్సులను కూడా 
నిగహించుకోగలుగుతాడు. 


వేద మాత - “సదా ఏకదా భవతి ద్విధా 
తెధా బహుధా అనేకధా” - యోగ సిద్దిని పొందిన 
యోగి ఎప్పుడూ ఒక శరీరముతో, రెండు శరీరములతో, 
మూడు శరీరములతో ఎన్నెన్నో శరీరములతో, అనేక 
శరీరములతో ఉండవచు. 


పురాణము - “ఏకశ్చ (ప్రభు శక్త్వావె బహుధా 
భవతీశ్వరః భూత్వా యస్మాత్తు బహుధా భవత్‌ 
ఏకశ్చ పునశ్చ సహా. తస్మాశు మనసో భేదాః 


24 


జాయంతే చైత ఏవహీ ఏకధా సద్వివిధా చైవ 
తిధాచ బహుధా పునః. యోగేశ్వర శరీరాణి కరోతి 
వికరోతిచ ఏకధా సద్వివిధా చైవ త్రిధాచ బహుధా 
పునః. ప్రాప్నుయాన్‌ విషయా కైశ్చిత్‌, కైశ్చిత్‌ 
ఉ(గమ్‌ తపశ్చరేత్‌ సంహరేశ పునఃశ్చాని సూర్యో 
రశ్మి గడా నివా" - యోగి ఒక శరీరముతో ఉన్నా, తన 
యోగ శక్తితో చాలా శరీరములతో కనిపించగలడు. మళ్ళీ 
తన యాగ శక్తిని ఉపసంహరించుకొని ఒకడిగా 
కనిపించగలడు. యోగి ఒకడుగా ఉన్నవాడు, రెండుగా 
అవుతాడు. రెండుగా ఉన్నవాడు, మూడుగా అవుతాడు. 
ఇలా సంఖ్యను పెంచుకోగలడు. ఆ పెంచుకున్న 
శరీరములలో వేరు, వేరు మనస్సులను కూడా 
పెంచుకోగలుగుతాడు. త్వరగా కైవల్యము పొందాలని 
ఉద్దేశముతో, కైవల్యము పొందుటకు, అడ్డగించే తాను 
చేసుకున్న కర్మల ఫలములను. జతే సమయములో 
అనేక శరీరములతో తొందరగా అనుభవించి, కర్మ 
ఫలములను పూర్తిగా సమాప్తము చేయుటకు తన యోగ 
శక్తితో వేరు, వేరు శరీరములను, మనస్సులను నృష్టి 
చేసుకొని, ఆ శరీరములతో, మనస్సులతో తన కర్మ 
ఫలితములను తొందరగా అనుభవించుతాడు. తాను 
సృష్టి చేసుకున్న కొన్ని శరీరములతో ఒక శరీరముతో 
చేయగల తపస్సు కంకై ఎన్నో రెట్లు తీవమైన 
తపస్సు కూడా చేస్తాడు. ఎప్పుడైతే తన కర్మ 


25 


ఫలితములను స్‌లిగా అనుభవించి, కర్మ 
ఫలితములను శూన్యము చేసుకొని, సాధన కూడా పూర్తి 
చేసుకుంటాడో, అప్పుడు, సూర్యుడు తన కిరణములను 
ఎంత సులభముగా ఉపసంహరించుకుంటాడో అంత 
సులభముగా తాను సృష్టించిన ఇతర శరీరములను, 
మనస్సులను ఉపసంహరించుకుంటాడు. 


(బ్రహ్మ సూత్రములు - నాలుగవ 
అధ్యాయము - నాలుగవ పాదము - 4. 
సంకలాధికరణము - ౩8. “సంకలాాదోవ 


తుతచ్‌రుతేః” - ఉపాసన సిద్దిని పొందినవాడు తన 
సంకల్ప సిదితో ఏ శరీరము కావాలనుకుంకే, ఆ 
శరీరమును వాటిలో నిర్మాణ మనస్సులను. స్యుఫి 
చేసుకుంటాడు. ఆ మనస్సుల ద్వారా ఆ శరీరములతో 
పనులను చేయిస్తూ ఆ పనుల ద్వారా ఫలితములను 
అందుకుంటాడు. 


జగద్గురువు ఆది శంకరాచార్వుల భాష్యము 
- “ఇమేవ యోగ శ్యాస్తే యోగినా అనేక శరీర 
ప్రక్రియ” - ఉపాసన సిద్దిని పొందిన సిద్దులు తమ 
ఫలితములను ఏ విధముగా అందుకుంటారో అదే 
విధముగా యోగ సాధన చేసిన యోగ సిద్దులు కూడా 
అనేక శరీరములను వాటిలో నిర్మాణ మనస్సులను 
సృష్టి చేసుకొని, వాటితో వారికి కావలసిన 
ఫలితములను పొందుతారు. 


26 


ఉదాహరణ: 


శంభరాసురుడు అనే రాక్షసుడు దేవతల 
మీదకు యుద్దమునకు వెళి ఘోరమైన యుద్దము 
చేస్తున్నాడు. దేవతలు ఏమిచేసినా శంభరాసురుడు 
ఓడిపోవట లేదు. దేవతలు ([బహ్మ దేవుడు దగరకు వెళి, 
శంభరాసురుడిని గెలుచుటకు ఎదైనా ఉపాయము 
చెప్పమని అడిగారు. బహ్మ దేవుడు ఇలా చెప్పాడు. ఏ 
ప్రాణి అడుగు తీసి అడుగు వేయాలన్నా, ఏ ఆలోచన 
చేయాలన్నా, ఎ పని చేయాలన్నా, ఎది తెలియాలన్నా 
వాడి మనస్సులో ఆ విషయముల గురించి 
సంస్కారములు ఉండాలి. శంభరాసురుడి జన్మ 
విచ్శితమైనది. వాడి మనస్సులో ఏ సంస్కారములు 
లేవు. వాడి మనస్సులో ఒక్క యుద్దము చేయాలనే 
ఆలోచనే తప్పు ఇంకేమీ లేదు. అందుచేత వాడు 
యుద్దము మాత్రమే చేస్తున్నాడు. వాడిలో ఏ కోరిక, ఏ 
భయము లేదు. ప్రాణులను నడిపించేది ఆ [పాణిలో 
ఉండే సంస్కారములు. అందుచేత మీరు వాడిలో 
సంస్కారములు కలిగించుటకు,  శంభరాసురుడి 
ఎదురుగుండా మీలో ఒకడు మరొకడిని కత్తితో 
పొాడుస్తున్నట్లు, రెండవవాడు భయపడుతూ నన్ను 
పొడవద్దు, నా (ప్రాణములు పోతాయి, నేను 
చచ్చిపోతాను అంటూ పరిగెత్తుతున్నట్లు చేయండి. 
అప్పుడు వాడిలో భయము అనే సంస్కారము 


27 


ఎర్పడుతుంది.  శంభరాసురుడి ఎదురుగుండా 
కొంతమంది అప్సరసలు డాన్సరులు చేస్తూ, దేవతలు 
ఆ అప్సరసలను చూస్తూ ఆనందిస్తూ చప్పట్లు 
కొట్టండి. అప్పుడు వాడిలో (స్ర్తీల మీద వ్యామోహము 
అనే సంస్కారము కలుగుతుంది. అలాగే సంగీతము 
వినుట, సుఖము కలిగించే భోగములు గురించి 
వివరిస్తూ శంభరాసురుడిలో అలవాటు చేయండి. అలా 
వాడిలో సంస్కారములు కలిగిస్తే వాడు తప్పుకుండా 
ఓడిపోతాడు, అని చెప్పాడు. దేవతలు అలాగే చేశారు. 
శంభరాసురుడిలో [క్రమక్రమముగా ఈ సంస్కారములు 
(Computer Program) ఏర్పుడి, ఆ భోగములకు 
అలవాటు పడ్డాడు. తరువాత  శంభరాసురుడు 
యుదము చేయుటకు వచినప్పుడు, దేవతలు కత్తి 
పట్టుకోగానే , శంభరాసురుడు బాబోయ్‌ కత్తి నాకు 
గుచ్చుకుంటుంది, నేను చచ్చిపోతాను అనే భయము 
కలిగి యుదము చేయలేక ఓడిపోయాడు. (ఎ 
సంస్కారములు లేకుండా ఎ జీవికి, ఎ జన్మ కలగదు. 
శంభరాసురుడు కథ, సంనస్కారముల (ప్రాధాన్యతను 
చెప్పుటకు కల్పించినది). 


జీవులలో ఎన్నో జన్మజన్మల నుండి కేశముల 
(అవిద్య - అజ్ఞానము, భమ, అస్మిత - బీవుడికి, 
మనస్సుకి సంబంధము ఎర్పుడి అహంకారము - ఈ 
శరీరమే నేను అనే భావన, రాగము - కోరిక, ద్వేషము, 


28 


అభినివేశము - నేను ఉండాలి అనే భావన) ద్వారా 
సంస్కారములు ఎర్చ్పడి, ఆ సంస్కారముల 
పభావములతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అడవిలో అప్పుడే 
పుటీన జంతువు (జింక పిల్ల) ఇతర జంతువులను (నక్క, 
వేటకుక్క, లేదా పులి) చూసి, ఆ జంతువు తనను చంపి 
తినేస్తుందని భయపడి, కష్టము మీద లేచి నిలబడి 
పరిగెత్తుతుంది. ఆ జింక పిల్లకు ఆ నక్క లేదా 
వేటకుక్క, పులి తనను చంపి తింటుందని ఎవరు 
చెప్పారు? ఆ జింక పిల్లకు ఆ జ్ఞానము, భయము 
అస్మిత, ద్వేషము, అభినివేశము (ఈ శరీరము నాది, ఈ 
శరీరమే నేను, నేను ఉండాలి, నేను బతకాలి, నేను 
చావకూడదు) అనే క్లేశము ద్వారా కలిగిన సంస్కారము. 
పుట్టిన వెంటనే తల్లి జింక మీద (పేమ ఎలా 
కలుగుతుంది? రాగము అనే క్లేశము ద్వారా కలిగిన 
సంస్కారము. 


మానవులలో చెడు, మంచి సంస్కారములు 
ఉంటాయి. మొదటి దశలో చెడు సంస్కారములను 
పోగొట్టుకొని, మంచి సంస్కారములను పెంచుకోవాలి. 
రెండవ దశలో యోగ సాధన ద్వారా సంస్కారములను, 
కర్మ ఫలితములను పూర్తిగా శూన్యము చేసుకోవాలి. 
అప్పుడే కైవల్యము పొందుటకు అర్హత కలుగుతుంది. 


6. తత ధ్యానజమనాశయమ్‌ 


29 


తత ధ్యానజ అనాశయమ్‌ - యోగి 
పధానమైన శరీరములో, సహజమైన ప్రధాన 
మనస్సుతో ధ్యానము అనే సాధన ద్వారా పరిశుధమైన 
మనస్సు, ఎ రకమైన సంస్కారములు, వికారములు 
లేకుండా స్వచృముగా ఉంటుంది. 


కవతము: ఏ. :మననుతో ధారణ; ధ్యానము, 
సమాధి (సంయమము) చేశారో ఆ మనస్సులో 
మా(తమే క్లేశములు వాటి ద్వారా కలిగే సంస్కారములు 
నాశనము అయి పరిశుదముగా ఉంటుంది. యోగికి 
సమాధి ద్వారా కలిగిన సిదితో అనేక శరీరములను, ఆ 
శరీరములలో నిర్మాణ మనస్సులను సృష్టి 
చేసినప్పుడు, ఆ యోగి యొక్క సహజమైన ప్రధాన 
మనస్సులో ధ్యాన ప్రక్రియ జరిగింది కాబటి, ఆ 
సహజమైన ప్రధాన మనస్సు మాత్రమే పరిశుద్దమై 
కైవల్యము పొందుటకు అర్హత కలిగి ఉంటుంది. 
ధ్యానము చేసిన మనస్సుకు మాత్రమే కేశములు, 
సంస్కారములు అంటవు. మిగిలిన నిర్మాణ 
మనస్సులను, క్లేశములు, సంస్కారములు లేని 
పరిశుదమైన సహజమైన ప్రధాన మనస్సు 
నియంత్రిస్తుంది కాబట్టి, నిర్మాణ మనసులకు ఎ 
స్వాతంత్వము లేదు కాబట్టి సహజమైన ప్రధాన 
మనస్సు చెప్పినట్లు నిర్మాణ మనస్సులు [(పవర్తిస్తాయి 
(5 వ సూత్రము). సహజమైన ప్రధాన మనస్సులో ఏ 


30 


కేశములు, సంస్కారములు లేవు కాబట్టి, నిర్మాణ 
మనస్సులకు క్లేశములు, సంస్కారములు అంటుకునే 
అవకాశమే లేదు. 


యోగికి జన్మ జాషధము, మం|తము, 
తపనుులతో కలిగిన సిద్దులతో వేరే శరీరములను, ఆ 
గరిరముటిల. “సతు: మనస్తుతము "స్య 
చేసుకున్నప్పుడు, ఆ యోగి సహజమైన (ప్రధాన 
మనస్సులో మరియు నిర్మాణ మనస్సులలో ధ్యాన 
పక్రియ జరగలేదు కాబటి, ఆ మనస్సులలో కేశములు, 
ఆ కేశముల ద్వారా కలిగే సంస్కారములు తప్పుకుండా 
ఉంటాయి. కాబట్టి ఆ మనస్సులకు కైవల్యము 
పొందుటకు అర్హత కలగదు. 


జన్మజన్మల నుండి మనస్సులో ఉండే కేశములు 
ఆ కేశముల ద్వారా పేరుకున్న సంస్క్కారముల వలన 
మానవులు అనేక కష్టములు పడుతున్నారు. మానవుల 
కష్టములకు కారణమైన ఆ క్లేశములు మరియు 
సంస్కారములు పోవాలంకే ధ్యానము ఒక్కళే దానికి 
నొధనము:. మనస్సుని. “వెరు... వెరు: ఖోాపించక 
విషయములవైపు పోనీయకుండా దివ్యమైన ఆత్మ 
మీద ఏక్మాగతతో మనస్సును కేందీకరించి, ధారణను 
సాధిస్తే, ధారణ ద్వారా ధ్యానము, ధ్యానము క్రమముగా 
సమాధి స్థితిగా మారిపోతుంది. 


31 


శాస్త నియమము - “యాని కృతార్త లక్షణాని 
తాని ఇతరేషామ్‌ సాధనాని భవంతి” - శాస్త 
వాక్వములలో ఒక సాధన ద్వారా ఒక ఫలితమును 
పొందిన వారి గురించి చెప్పినట్లయితే, ఇతరులు 
కూడా అదే సాధన అనుష్టానము చేసినట్లయితే, వారికి 
కూడా అదే ఫలితము కలుగుతుంది అని చెప్పటము 
ఒక లక్షణము. 


మనస్సులో ఉండే కేశముల ద్వారా 
సంస్కారములు ఏర్పడతాయి. సంస్క్కారముల ద్వారా 
మానవులు అనేక కర్మలు చేసి కష్టముల 
పడుతున్నారు. ధ్యానము ద్వారా కేశములను వాటి 
ద్వారా కలుగే సంస్కారములను పోగొట్టుకొని 
మనస్సుని పరిశుభము చేసుకుంకే కైవల్యము 
పొందుటకు అర్హత కలుగుతుంది. 


7. కర్మాశుకాకృృష్టమ్‌ యోగిన(స్తివిధమితరేషామ్‌ 


కర్మ అశుక్ష అకృష్ణమ్‌ యోగిన (స్తివిధ 
మితరేషామ్‌ - 

కర్మ అశుక్ష అకృష్ణమ్‌ యోగిన - యోగి 
విషయములో కర్మ తెల్లది (మంచిది, పుణ్యము) కాదు, 
నల్లది (చెడ్డది, పాపము) కాదు. యోగి యొక్క కర్మలు 
పుణ్య, పాపములతో ఏ సంబంధము ఉండదు. 


32 


(స్తివిధ మితరేషామ్‌ - ఇతరులకు కర్మ మూడు 
(1. పుణ్య కర్మ, 2. పాప కర్మ, 3. పుణ్యము మరియు 
పాపము కలిసిన కర) రకములుగా ఉండవచుు. 


కర్మలు “మానవుల: మనస్సులో కర్మ 
సంస్కారములను, కర్మ ఫలితముల 
సంస్కారములను పుట్టిస్తాయి. కర్మ ఫలితములు 
మరొక కర్మల మీద కోరికలను పుట్టించి, ఆ కోరికల 
ద్వారా రాగము, ద్వేషములు అనే కేశములు పుటి, రాగ, 
ద్వేషముల సంస్కారములు కూడా పుట్టిస్తాయి. ఇలా 
కర్మలు మూడు రకముల (1. కర్మ ఫలితముల 
సంస్కారములు, 2. రాగము సంస్కారములు, ౨. 
ణము: - సతిస్యారముయు. . 'నరన్యారయులను 
పుటిస్తాయి. ఇది ఒక పరంపరగా లేదా అంతము కాని 
గొలుసులా కొనసాగుతూనే, పెంచుతూనే ఉంటుంది. 
1. కర్మ పుణ్య కర్మ అయితే, పుణ్య కర్మల ఫలముల 
సంస్కారములను, వాటికి సంబంధించిన రాగము 
లేదా ద్వేషముల సంస్కారములను ప్రటిస్తాయి. 2. 
కర్మ పాప కర్మ అయితే పాప కర్మల ఫలముల 
సంస్కారములను, వాటికి సంబంధించిన రాగము 
లేదా ద్వేషముల సంస్కారములను పుట్టిస్తాయి. 3. కర్మ 
పుణ్యము మరియు పాపము కలిసిన కర్మ అయితే 
పుణ్యము మరియు పాపము కలిసిన కర్మ ఫలితముల 


33 


సంస్కారములను, వాటికి సంబంధించిన రాగము 
లేదా ద్వేషముల సంస్కారములను పుట్టిస్తాయి. 


మానవులు తమ శరీరమును 
సంరక్షించుకుందుకు లేదా ఏదైనా కోరికతో కర్మలు 
చేసినప్పుడు, ఇతర (ప్రాణులకు ఎదో కొంత హింస 
జరుగుతుంది. శరీరము పోషించుటకు మనము ఇంట్లో 
అన్నము వండుకుంకే, ఆ వంట అనే క్రియలో ఎన్నో 
ప్రాణులకు హింన జరిగి తీరుతుంది. అలాగే మనము 
పుణ్యము కోసము చేసే పుణ్య కర్మలు చేసేటప్పుడు 
కూడా ఇతర [ప్రాణులకు హింస జరుగుతుంది. ఈ 
కర్మలు పుణ్య, పాప (శుక్త కృష్ణు కలిసిన కర్మల (కిందకు 
వస్తాయి. ఈ మూడు రకముల కర్మలకు ఫలితములు 
తప్పనిసరిగా కలుగుతాయి. ఆ కర్మ ఫలితముల 
సంస్కారములు, రాగ, ద్వేష సంస్కారములు 
కలుగుతాయి. కాని ధారణ, ధ్యానము, సమాధి సిద్దించిన 
యోగి ఫలితముల కోసము ఏ కర్మ చేయడు కాబట్టి, 
యోగి ఈశ్వరార్పుణ బుద్దితో చేసే నిష్కామ కర్మలు 
(పాప కర్మలు కాదు, పుణ్య కర్మలు కాదు, పాప, పుణ్య 
కలిసిన కర్మలు కాదు), తాను కర్తగా భావించడు కాబట్టి, 
ఆ కర్మలు కర్మల [కింద పరిగణించబడవు. యోగి కర్మ 
ఫలితములను అనుభవించాడు కాబట్టి, యోగికి కర్మ 
ఫలితముల సంస్కారములు, ఆ సంస్కారముల 


34 


ద్వారా కలిగే రాగము, ద్వేషము అసలే ఉండవు కాబట్టి 
రాగ, ద్వేష సంస్కారములు కూడా కలగవు. 


ఈ కర్మ నేను చేస్తున్నాను అనే భావనతో చేసే 
కర్మలకు, ఈ కర్మలకు నాకు ఫలితము కావాలి అనే 
కోరికలతో చేసే కర్మలకు, జీవులు ఆ కర్శలకు 
ఫలితములును తప్పకుండా అనుభవిస్తారు. ఆ కర్మ 
ఫలితముల ద్వారా ఆ జీవులలో కర్మ సంస్కారములు 
ఏర్పడి, ఆ కర్మ సంస్కారముల ద్వారా వారిలో రాగము, 
ద్వేషము ఏర్పడి రాగ సంస్కారములు, ద్వేష 
సంస్కారములు ఏర్పడతాయి. ఈ సంస్కారముల 
పభావములతో జీవులు అనేక పుణ్య, పాప కర్మలు 
చెస్తారు. ఆ కర్మలకు మరలా ఫలితములు 
అనుభవించుటకు జన్మ పరంపరలో (జన్మ, మృతువు 
మరలా జన్మ, మృత్యువు) చిక్కుకొని జీవులు ఈ 
సంసార సాగరములో తిరుగుతూనే ఉంటారు. 


కాని ఎవరైతే తాము చెసే కర్మలకు నేను కర్తను 
కాదు అనే భావనతో (కర్తుత్వము లేని కర్మలు), చేస్తారో 
లేదా ఏ ఫలితము ఆశించకుండా చేసే కర్మలకు 
(నిష్కామ కర్మలు) ఫలితములు అంటవు. ఆ కర్మలకు 
సంబంధించిన ఎ సంస్కారములు కూడా అంటవు. 
అప్పుడు వారికి రాగము, ద్వేషము కూడా కలగవు, వాటికి 
సంబంధించిన సంస్కారములు కూడా కలగవు. ఈ 
సితిని పాందాలంకే ధ్యానము మరియు సమాధి వరకు 


35 


ఉన్న ఎనిమిది (8) యాగాంగములను (యమ, నియమ, 
ఆసన, [వాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, 
సమాధి) సాధించుకోవాలి. అప్పుడు ఆ యోగులు 
కైవల్యము పొందుటకు అర్హత పొందుతారు. 


8. 
తతస్తదికపాకానుగుణానామేవా౭భివ$కర్య్వాసనా 
నామ్‌ 


తతః స్తద్విపాక అనుగుణానామేవ 
అభివ్యక్తిర్‌ వాసనానామ్‌ - పుణ్య కర్మలు, పాప 
కర్మలు, పాప పుణ్య కర్మలు, ఆ కర్మల ద్వారా కలిగిన 
సంస్కారములు మనస్సులో పేరుకొని నిదాణ స్థితిలో 
ఉన్నట్లయితే, ఆ కర్మలు, సంస్కారములు 
దుష్పురిణామములు చెంది, ఆ జీవి చేసుకున్న కర్మల 
ఫలితములను అనుభవించవలసిన సమయము 
వచ్చినప్పుడు, ఆ క్రమ సంస్కారములు (వాసనలు) 
ఒక్కసారిగా పైకి లేచి ఆ కర్మల ఫలితములను 
కలగచేస్తాయి. 


సంస్కారములు (వాసనలు) ఒకసారి 
మనస్సులోకి చేరితే, ఆ సంస్కారములు మనస్సులో 
ఏదో ఒక మూల నిద్రాణ స్థితిలో ఉంటాయి. అవి 
ఉన్నట్లు తెలియదు, ఎప్పుడు అభివ్యక్తమౌతాయో (పైకి 
లేస్తాయో) కూడా తెలియదు. ఒక్క ధ్యానముతో తప్పు, 


36 


అవి మనస్సులో నుండి బయటకు తొలగిపోవు. ఏ 
రకమైన కర్మల ద్వారా ఈ సంస్కారములు మనస్సులో 
పుట్టి, పేరుకొని, నిదాణ స్టితిలో ఉన్నాయో, ఆ కర్మల 
ఫలితములను అనుభవించవలసిన సమయము 
వచ్చినప్పుడు (1 వ సూతము (ప్రకారము - మరొక కొత్త 
జన్మలో కాని, లేదా 2 వ సూతము ప్రకారము - ఆ 
జన్మలోనే ప్రకృతి పరిణామములు కలిగినప్పుడు) ఆ 
సంస్కారములు కూడా అభివ్యక్తమై (పైకి లేచి), వాటి 
పభావములను కూడా కలగచేస్తాయి. 


ఉదాహరణ: 


1. ఆవు జన్మ ఎత్తిన జీవి గడిని చూస్తే, ఆ గడి 
తినటానికి ఇష్టముగా పరుగాట్టుకుంటూ వెళ్ళుతుంది. 
ఆవు ఏ ప్రాణిని (మాంసము) తినదు. ఆవుకి గడ్డి నీ 
ఆహారము, మాంసము తెనకూడదు, అని ఎవరు 
చెప్పారు? అదే జీవి తరువాత జన్మలో సింహముగా 
పుటినట్లయితే, ఆ గడిలో తిరుగుతున్నా, ఆ గడ్డిని 
పొరపాటున కూడా నోటితో ముట్టుకోదు. ఆ గడిని తినే 
పాణులను వేటాడి తింటుంది. ఆ సింహానికి గడి 
తినకూడదు, ప్రాణులను (మాంసము) మాత్రమే 
తెనాలి, అని ఎవరు చెప్పారు? జీవులు చేసుకున్న 
కర్మల ఫలితముగా జన్మలు కలిగినప్పుడు, ఆ కర్మల 
ఫలితములకు అనుగుణముగా ఆ కర్మలకు 
సంబంధించిన సంస్కారములు అభివ్యక్తమయి, వాటి 


37 


(ప్రభావములు చూపిస్తాయి. ఆ జీవి ఆ సంస్కారముల 
అనుగుణముగా ప్రవర్తిస్తుంది. 


2. మానవ జన్మ ఎత్తిన జీవి బాల్యములో 
ఉన్నప్పుడు ఒక రకముగా ప్రవర్తిస్తాడు యవ్వనములో, 
బలము, గటిగా ఉన్నప్పుడు మరొక రకముగా 
(ప్రవర్తిస్తాడు. ముసలితనములో మరొక రకముగా 
(ప్రవర్తిస్తాడు. ఒకే జీవి, ఒకే శరీరములో ఉన్నా, వేరు, 
వేరు అవస్థలలో వేరు, వేరుగా ఆలోచించి వేరు, వేరుగా 
ప్రవర్తిస్తాడు. శరీరములో (ప్రకృతిలో) ఏ పరిణామము 
కలిగినా, ఆ పరిణామములకు తగినట్లుగా 
ఆలోచనలలో, ప్రవర్తనలలో కూడా పరిణామము 
కలుగుతోంది. ఆ ఆలోచనలలో, ప్రవర్తనలలో 
పరిణామములు కర్మ ఫలితముల సంస్కారముల 
ద్వారా కలుగుతుంది. ఒక వ్యక్తి ఒక సమయములో 
నాస్తికుడిగా (భగవంతుడు లేదు) అనే నమ్మకముతో 
ఉన్నవాడు, కొన్ని సందర్భములలో తన నమ్మకమును 
మార్చుకొని, ఆస్తికుడిగా (భగవంతుడు ఉన్నాడు) అనే 
పరిణామము కలుగుతుంది. ఈ పరిణామము కూడా 
కర్మ ఫలితముల సంస్కారముల ద్వారానే 
కలుగుతుంది. 


3. మూడవ సూత్రము ఉదాహరణలో నహుష 
మహారాజు కథ వివరముగా ఉంది. నహుష మహారాజు 
ఉత్తమ జన్మ ఎత్తి, ఎన్నో అశ్వమేధ యాగములు, ధర్మ, 


38 


పుణ్య కార్యములు చేసి ఇం[ద పదవి దాకా ఎదిగాడు. 
తాను పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య కర్మల 
ఫలితములను, ఆ పుణ్య కర్మలకు తగిన మంచి 
సంస్కారములు జబు నడచుకున్నాడు. 
నహుషుడికి అంతవరకు లేని అహంకారము, పాప 
కర్మలు చేయాలనే ఆలోచనలు, ఆ పాప కర్మలకు తగ్గ 
కుసంస్కారములు ఇంద పదవి పొందాక, ఎలా పెకి 
లేచి వాటి ప్రభావము చూపించాయి? అంతవరకు 
నిద్రాణ స్థితిలో ఉన్న కొండచిలువ శరీరము పొందే 
పాప. “కర్మ “ఫలతములు,; దాని. బ్వారా' కలిగిన 
కుసంస్కారము అభివ్యక్తమై వాటి పభావము కలిగించి, 
నహుషుడిలో అహంకారమును: పెంచి. నహుషుడికి 
ఇందుడి భార్య శచీదేవి మీద మోహము కలిగించి, సప్త 
బుషులతో పలికి మోయించుకొంటూ వెళ్ళుతూ, 
పల్లకిని వేగముగా తీసుకువెళ్లట లేదని కోపము వచ్చి, 
అగస్వ మహర్షిని ఎడమ కాలుతో తన్నుతూ “సర్ప”, 
సర్ప (త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు అనే సితికి 
దిగజారిపోయాడు. దానికి ఫలితముగా అగస్య మహర్షి 
శాపముతో వెంటనే కొండచిలువ శరీరమును పొంది 
భూమి మీద పడ్డాడు. కొండచిలువ శరీరము పాంది 
దొరికిన ప్రాణులను తినే పాప కర్మ మరియు 
కుసంస్కారము ఎక్కడ నుండి వచ్చింది? పాణులను 
తినే కుసంస్కారము అంతవరకు ఆ జీవిలో నిద్రాణ 


39 


సితిలో ఉండి, కొండచిలువ శరీరము అనే కర్మ 
ఫలితము పొందాక, ఆ కర్మ ఫలితము ద్వారా కలిగిన 
పాణులను తినాలి అనే కుసంస్కారము అభివ్యక్తమై 
తన ప్రభావము చూపించింది, కొండచిలువలానో 
(ప్రవర్తించాడు. 


9. జాతిదేశకాలవకవహితానామపానంతర$$మ్‌ 
స్మతి సంస్క్కారయోరేకరూపత్వాత్‌ 


జాతి దోశ కాల  వృవహితానామపి 
ఆనంతర్యకమ్‌ స్మృతి సంస్కారయోః ఏక 
రూపత్వాత్‌ - 


మానవులు ఒక జన్మలో ఎన్నో దృశ్యములను 
చూస్తాడు, విషయములను వింటాడు, 
తెలుసుకుంటాడు. ఎ మానవులకు ఆ అన్ని 
దృశ్యములు, విషయములు స్పష్టముగా గుర్తు 
ఉండవు. సాధారణముగా ఎక్కువ ప్రభావము 
కల్పించిన (ప్రధానమైన దృశ్యములు, విషయములు 
మరియు దగ్గరలో జరిగిన విషయములు మాతమే 
గుర్తు ఉంటాయి. 


జాతి (దేశ కాల) వ్యవహితానామపి ఒక జీవి 
తాను చేసుకున్న కర్మ ఫలితముల అనుగుణముగా 
ఎన్నో జన్మలు ఎత్తుతాడు. ఒక ఉదాహరణలో ఒక పిలి 
జన్మ ఎత్తిన జీవి, ఎన్నో జన్మలు తరువాత మానవ జన్మ 


40 


ఎత్తి, తరువాత పిలి జన్మ ఎత్తాడు అని అనుకుందాము. 
ఆ జీవి మొదట పిలి జన్మకు, తరువాత పిలి జన్మకు 
మధ్యలో ఎన్నో జన్మల (జాతుల - కుక్క, నక్క, చీమ, 
ఈగ, ఆవు, మానవుడు మొదలైనవి జాతుల యొక్క 
సంస్కారముల వ్యవధానము (placing apart, మధ్యలో 
రకరకాల జాతుల జన్మలు ఉన్నాయి) ఉంది. ఆఖరి 
పిల జన్మ ముందు మానవ జన్మ ఉంది. 


(జాతి) దోశ (కాల) వ్యవహితానామపి - ప 
ఉదాహరణే - ఆ జీవి మొదటి పిలి జన్మ ఆంధ 
ర్మాష్టములో పుటి, తరువాత ఎన్నో జన్మల తరువాత 
మళ్ళీ పిలి జన్మ కాశ్మీరులో పుట్టింది అనుకుందాము. ఆ 
జీవి మొదట పిలి జన్మకు, తరువాత పిలి జన్మకు 
మధ్యలో ప్రదేశము యొక్క సంస్కారముల యొక్క 
వ్యవధానము (మధ్యలో రకరకాల ప్రదేశములు 
ఉన్నాయి) ఉంది. 


(జాతి దోశ) కాల వ్యవహితానామపి - పై 
ఉదాహరణే - ఆ జీవి మొదటి పిలి జన్మ 1,000 
సంవతృరముల [క్రితము పుట్టి, తరువాత ఎన్నో 
జన్మల తరువాత మళ్ళీ పిల్లి జన్మ 1,000 తరువాత 
పుట్టింది అనుకుందాము. ఆ జీవి మొదట పిలి జన్మకు, 
తరువాత పిలి జన్మకు మధ్యలో కాలము యొక్క 
సంస్కారముల యొక్క వ్యవధానము (మధ్యలో 


రకరకాల కాలములు ఉన్నాయి) ఉంది. 
41 


ఆనంతర్య్యుమ్‌ స్మృతి సంస్కారయోః ఏక 
రూపత్వాత్‌ - మొదటి పిల జన్మకు, తరువాత పిల్లి 
జన్మకు మధ్యలో ఎన్నో జాతుల, ప్రదేశముల, 
కాలములు బేధములు ఉన్న తరువాత, ఇప్పుడు 
పుటిన పిలి, పిలి లక్షణములతో జీవించాలంకే, ఎన్నో 
జన్మల [క్రితము పుటిన పిల జన్మ యొక్క 
సంస్కారములు, స్మృతులు ఎలా పనిచేస్తాయి అనే 
(ప్రశ్నకు జవాబుగా - ఇలా అనేక జాతుల జన్మలు 
మధ్యలో ఉన్నా, ప్రదేశములు మారిపోయినా, 
కాలములలో మారు ఉన్నా, పిలి జన్మ ఎత్తవలసిన 
కర్మల ఫలితములు పనిచేస్తున్నాయి కాబట్టి, ఆ పిలి 
జన్మ ఎత్తవలసిన కర్మల ఫలితముల ద్వారా కలిగి, 
నిద్రాణ స్థితిలో ఉన్న సంస్కారములు అభివ్యక్తమై ఆ 
సంస్కారములు, స్మృతులు వెంటనే పనిచేస్తాయి. 
సంస్కారములు స్మృతులు పనిచేసే విధానము 
ఒక్కరే. 


సంస్కారములు, స్మృతులు - జీవులలో 
అసంఖ్యాకమైన సంన్కారములు, స్మృతులు 
ఉంటాయి. జీవుడికి కర్మ వాసన కొత్త పండు తిన్న 
అనుభవము) ద్వారా ఒక కొత అనుభవము (జ్ఞానము) 
కలిగినప్పుడు, ఆ అనుభవము ద్వారా అదే విషయము 
మీద సంసారము మరియు "అత విషయము. మద్‌ 
స్మృతి కలిగి మనస్సులో ముదించబడి ఉంటుంది. 


42 


జీవడికి అటో సంస్కారము. నరైన. సమయములో 
ఉద్పోధకమైతే (మేలుకున్నప్పుడు), ఆ సంస్కారము 
ద్వారా కలిగిన అదే స్మృతి కూడా అభివ్యక్తమవుతుంది. 
అదే సంస్కారము ఉద్పోధకము అవటానికి చాలా 
కారణములు ఉంటాయి. జన్మ సంస్కారములు, జన్మ 
స్మృతులు కలగటానికి ప్రధానమైన కారణములు 
జీవుడు తాను చేసుకున్న కర్మ మరియు ఆ కర్మ 
పరిపక్వము అవటానికి కావలసిన కాలము 
(సమయము). జీవుడు తాను చేసుకున్న కర్మలకు 
సరైన సమయములో పరమేశ్వరుడు ఆ కర్మలకు 
ఫలితములను ఇస్తాడు. జీవుడు తాను చేసుకున్న ఎ 
కర్మ ఫలితము అనుభవిస్తున్నాడో, ఆ కర్మ ద్వారా 
కలిగిన సంస్కారములు, ఆ సంస్కారముల ద్వారా 
కలిగిన స్మృతులు ఉద్బోధకమై (మేలుకొని), జీవుడు ఆ 
సంనస్కారములకు, స్మృతులకు అనుగుణముగా 
వ్యవహరిస్తాడు. 


పిలి జన్మ అయినా లేదా ఏ జన్మ అయినా అది 
మొదటి జన్మ అయితే ఆ జన్మలో ఆ జాతి జీవిగా 
జీవించుటకు, సంస్కారములు, స్మృతులు, 
ఆలోచనలు ఎలా వస్తాయి? అనే ప్రశ్న వస్తే, 10వ 
సూతములో జవాబు చెప్పుతున్నారు. 


10. తాసామనాదిత్వమ్‌ చాశిమో నిత్యతాాత్‌ 


43 


తాసామ్‌ అనాదిత్వమ్‌ చ ఆశిషో నిత్వత్వాత్‌- 


తాసామ్‌ అనాదిత్వమ్‌ చ - జన్మ, కర్మలు, కర్మ 
ఫలములు, సంస్కారములు, స్మృతులు అన్నీ 
అనాదిగా (వాటికి మొదలు అనేది లేదు) ఉన్నాయి. 
జీవుడికి మొదటి జన్మ అనేది లేనే లేదు. 


ఆశిపషో నిత్వత్వాత్‌ - జీవుడు చేసుకున్న కర్మ 
ఫలము అనుభవించుటకు జన్మ కలుగుతుంది. 
జీవుడు ఒక వ్యక్తి లేదా వస్తువు మీద రాగముతో (కోరికతో) 
లేదా ద్వేషముతో (కోపముతో) ఏదో ఒక కర్మ చేస్తాడు. 
జీవుడు రాగము, ద్వేషములను నియంతించలేడు. 
జీవుడు ఒక వ్యక్తి లేదా వస్తువు అనుకూలము అనే 
ఆలొచన వసే దానిమీద రాగము. (డున; కోరిక) 
స్వభావముగా పుడుతుంది. ఒక వ్యక్తి లేదా వస్తువు 
పతికూలము అనే ఆలోచన వస్తే దానిమీద ద్వేషము 
(కోపము, విరోధము) స్వభావముగా పుడుతుంది. ఈ 
ఆలోచనలు సంస్కారముల ద్వారానే పుడతాయి. ఆ 
సంస్కారములకు మరలా ఆలోచనలు కారణములు. 
ఇలా ఆలోచనలు, సంస్కారములు వెతుక్కుంటూ 
వెనక్కు వెళ్ళితే (చెట్టు ముందా? విత్తనము ముందా? 
అనే (ప్రశ్నకు జవాబు మొదలు లేదు అనే జవాబు 
వచ్చినట్టు) దీనికి కూడా మొదలు లేదు అనే జవాబు 
దొరుకుతుంది. ఈ రాగము, ద్వేషము నిత్యము 


44 


(మొదలు లేదు). అలాగే సృష్టి, జీవుడి మొదటి జన్మ 
అనేది కూడా లేదు. సృష్టి, జీవుడి జన్మ అనాది. 


ఉదాహరణ: 


ఒక శిశువు తలి ఒడిలో నుండి జారుపోబోతుంకే, 
ఆ శిశువు తల్లిని (చీరనో మంగళ సూతమునో) గట్టిగా 
పట్టుకుందుకు [పప్రయత్సిస్తాడు. జారిపడితే ఆ శిశువుకి 
దొబ్బ తగులుతుందని ఎవరు చెప్పారు? ఎ [పాణీకైనా 
సహజమైన స్వభావము అఖినివేశము = “మా 
నభూవంహి భూయాసం” అనే పీతి - “నేను భద్రంగా 
ఉండాలి” - నేను బతకాలి, నేను బాగుండాలి, నా 
పాణమునకు, నా శరీరమునకు ఏ హానీ కలగకూడదు 
అనే కోరిక. నా ప్రాణము నా శరీరము నుండి బయటకు 
పోకూడదు. ఇది గత జన్మలలోని అనుభవము ద్వారా 
కలిగిన సంస్కారము. ఈ సంస్కారము ఎలా కలిగింది 
అని ఆలోచిస్తే, గత జన్మలో, అంతకు ముందు జన్మలో, 
అంతము ముందు అలా వెనక్కు వెళ్ళితే దానికి 
మూలము దొరకదు. అందుచెత జన్మలు, 
సంస్కారములు అనాది (ఆది లేదు, మొదలు లేదు) 
అని ఒప్పుకోవాలి. 


ఈ సంస్క్కారములకు మూలము కర్మలు, ఆ 
కర్మలకు మూలము మనస్సులో ఉండే రాగము, 
ద్వేషములు. మనస్సును, మనస్సులో ఉండే రాగము, 


45 


ద్వషములను నియంతించుకుంకేే, కర్మలను 
సంస్కారములను నియం(తించుకోవచ్చు. మనస్సులో 
ధర్మ మాగమును పెంచుకోగలిగితే, మనస్సులో ఉండే 
రాగము, ద్వేషములను నియం(తించుకోవచ్చును. 


1. శారీరక ధర్మము - ఏ అవయవముతో 
ధర్మము చేసుకున్నా, అది శారీరక ధర్మము 
అవుతుంది. శారీరక ధర్మము ద్వారా కలిగిన 
సంస్కారములు, ఆ జీవుడిలో ఉన్న కుసంస్కారముల 
(పాబల్యమును కొంతవరకు తగ్గిస్తాయి. 


2. మానసిక ధర్మము - మైతి, కరుణ ముదిత, 
ఉపేక్ష శద మొదలైన మంచి గుణములు మానసిక 
ధర్మములు అవుతుంది. మానసిక బలముతో 
అసాధ్యమైన ఫలితములను సాధించవచ్చు. మానసిక 
ధర్మము ద్వారా కలిగిన సంస్కారములు ఆ జీవుడిలో 
ఉన్న కుసంస్కారముల (పాబల్యమును 
క్రమక్రమముగా తగి, రాగ ద్వేషముల [పాబల్యములను 
కూడా పూర్తిగా తగ్గిస్తాయి. 

11. హేతుఫలాశథయాలంబన్‌ః 
సంగృహీతత్వాదేషామభావే తదభావః 

మాత్రు ఫల ఆశయ ఆలంబనైః 
సంగృహీతత్వాద్‌ ఏషామ్‌ అభావే తదభావః - 
సంస్కారముల కారణములను, ఇచ్చే ఫలితములను, 


46 


ఆశయము (ఎక్కడ, ఎలా ఉంటుంది, ఆధారము 
గురించి వివరముగా తెలుసుకొని, తమ 
పభావములను చూపకుండా ఉండేలా చేయగలిగితే, 
కొత్త సంస్కారములు పుట్టావు, మనస్సులో ఉన్న 
సంస్కారములు మేలుకోకుండా నిద్రాణ స్థితిలోనే 
ఉండిపోతాయి లేదా వాటి ప్రభావము చూపవు. 


సంస్కారములకు హేతువులు (కారణములు) 
- జీవులు చేసే కర్మలు, జీవులు పాందే కర్మ 
ఫలితములు, జీవులలో ఉండే రాగము, ద్వేషము 
సంస్కారములకు హేతువులు. 


సంస్కారముల ఫలితములు వ 
సంస్కారముల |ప్రభావముతో జీవుడు కర్మలు 
(పుణ్యము, పాపము) చేసి, జీవుడికి జన్మలు, ఆ 
జన్మలలో కర్మ ఫలితములను (సుఖము - రాగము, 
దుఃఖము - ద్వేషము) కలగచెస్తాయి. సంసార 
చక్రములో జీవులను బంధిస్తున్నాయి. జీవుడు 
రాగముతో (కోరికతో) కర్మలు (పుణ్యము - ధర్మము), 
ద్వేషముతో (పాపము - అధర్మము) చేస్తాడు. ఈ 
ధర్మము, అధర్మము అనే కర్మల ద్యారా సుఖము 
మరియు దుఃఖము అనే ఫలితములు కలుగుతాయి. ఆ 
సుఖము ద్వారా రాగము, దుఃఖము ద్వారా ద్వేషము 
మరలా పుట్టుకొస్తాయి. ఈ విధముగా సంసార చక్రము 
కొనసాగుతూనే ఉంటుంది. ఈ సంసార చక్రములో 


47 


(ఆరు కడ్తీలు - రాగము, ద్వేషము, పుణ్యము/ధర్మము, 
పాపము/అధర్మము, సుఖము, దుఃఖము) ఉన్నాయి. 
అందుచేత సంసార చక్రమును “షడరమ్‌ సంసార 
చడ్రమ్‌”. సంస్కారముల ద్వారా ఈ సంసార చక్రము 
కలుగుతోంది. సంసార చక్రము సంస్కారములకు 
కారణము అవుతోంది. వీటన్నిటికీ మూల కారణము 
అవిద్య. 


సంస్కారముల ఆశ్రయము - సంస్కారములు 
మనస్సుని ఆశయించుకొని, మనస్సులో నిదాణ 
సితిలో ఉంటాయి. 


సంస్కారముల ఆలంబనము (ఆధారము) - 
సంస్క్కారములకు ఆధారము [పాపించక విషయ/వస్తు 
దర్శనము. ఒక వస్తువును/విషయమును చూసి/విని, ఆ 
వస్తువువిషయము అనుకూలము లేదా ప్రతికూలము 
అనే ఆలోచన, భావన కలిగినప్పుడు, ఒక కొత్త 
సంసారమును పుట్టిస్తుంది. తరువాత ఆ 
వస్తువును/విషయము ఎప్పుడు చూసినా/విన్నా ఆ 
సంస్కారము ఆ వస్తువ/విషయము అనుకూలము 
లేదా ప్రతికూలము అనే ఆలోచన, భావన కలిగిస్తూనే 
ఉంటుంది. అప్పుడు సహజముగానే ఆ వస్తువు మీద 
రాగము లేదా ద్వేషము కలుగుతుంది. ఆ రాగము లేదా 
ద్వేషము షడర సంసార చక్రములో కలిసి ఆ 
చక్రమును తిప్పుతూనే ఉంటుంది. 


48 


మన వివరించిన నాలుగు కారణములు 
సంస్కారములను బలపరుస్తాయి, ఉద్బోధము చేసి, 
డురేపించి కర్మలను చేయిస్తాయి, కొత్త 
సంస్కారములను పుట్టిస్తాయి. అలా సంస్కారములు 
పేరుకొని, పేరుకొని జీవుడిని సంసార చక్రములో 
తెప్పుతూనే ఉంటాయి. 


ఈ సంస్కారములను తగ్గించుకునే 
ప్రయత్నములో మొదట అధర్మ/పాప 
సంస్కారములను, ధర్మపుణ; సంస్కారములతో 
కడిగేసుకోవాలి. ధర్మ/పుణ్య సంస్కారములను కూడా 
తగ్గించుకుందుకు, 11 వ సూతములో చెప్పిన 
విధముగా మానసిక ధర్మం సంస్కారములను 
పెంచుకుంకు, సుఖములు/దుఃఖములు కూడా 
తగ్గుతాయి. అలా ఫలితముల అనుభవములు తగ్గితే, 
రాగము/ద్వేషము కూడా తగ్గుతాయి. 


“సాధికారమ్‌ మనః” - ఈ సంసార చక్రము 
నడిపే ముఖ్య కారణమైన మనస్సు ఈ 
సంస్కారములకు ఆశయము కాబట్టి, మనస్సుని 
నియంతిచుకొని, మనోవృత్తులను ఆపుకునే సమాధి 
సితిని సాధించుకోవాలి. లేదా యోగ సాధనతో 
మనస్సుని ప్రకృతిలో లీనము చేసేయాలి. 


49 


(పాపించక వస్తువులను/విషయములను 
అనుకూలము (రాగము) లేదా పతికూలము (ద్వేషము) 
అనే దృష్టితో చూడకుండా, ఉన్నది ఉన్నట్లు 
చూడగలిగితే, విషయ దర్శనము అనే ఆలంబనము 
(కారణము) ద్వారా కోటా సంస్కారములు పుట్టవు, 
మనస్సులో నిదాణ స్టితిలో ఉన్న పాత 
సంస్కారములు కూడా మేలుకోకుండా ఉండిపోయి, 
వాటి ద్వారా ఎ ప్రభావము కలగకుండా ఉంటుంది. 


ఉదాహరణ: 


ఒక ప్రక దొంగతనము చేయుటకు 
అలవాటుపడాడు. అతను చాలా దొంగతనములు 
చేశాడు. ఒక రోజు దొంగతనము చేస్తూ ఉండగా, ఆ రోజు 
దొంగ అదృష్టము బాగా లేక పట్టుబడిపోయాడు. వాళ్ళు 
ఆ దొంగని పోలీసులకు అప్పగించారు. వాడి మీద కేసు 
జరిగింది. ఆ దర్యాపులో ఆ దొంగ చేసిన పాత 
దొంగతనములు కూడా బయట పడాయి. ఆ అన్ని 
కేసులకు కోర్డు, వాడికి 10 సంవత్సరములు. జైలు శిక్ష 
వేసింది. ఆ దొంగ 10 సంవత్సరములు జైలు శిక్ష 
అనుభవించాడు. జైలు శిక్ష పూర్తి అయిన తరువాత, 
వాడిని జైలు నుండి విడుదల చేసే రోజు వచ్చింది. ఆ 
రోజు వాడిని విడుదల చేస్తూ ఉండగా, రోజుల లెక్కలలో 
పారపాటు జరిగి, ఆ దొంగను రెండు రోజులు ఎక్కువ 


జెలులో ఉంచారు అని తెలిసింది. ఆ జైలు అధికారి, ఆ 
50 


దొంగను పిలిచి, లెక్కల పొరబాటు కారణముగా రెండు 
రోజులు జైలులో ఎక్కువ ఉంచినందుకు, ఏమీ 
అనుకోవద్దు, ఎవరికీ చెప్పాద్రు, వాళ్ళ మీద ఏ కేసు 
పెట్టవద్దు అని చెప్పాడు. అప్పుడు ఆ దొంగ 
“పర్వాలేదు లెండి, ఈ సారి మరలా జైలు శిక్ష 
అనుభవించుటకు వచ్చినప్పుడు రెండు రోజులు 
తక్కువ ఉంచండి. అప్పుడు లెక్కలు సరిపోతాయి” 
అని అన్నాడు. 


దీని ద్వారా తెలుసుకోవలసినది, ఆ దొంగ 10 
సంవత్సరములు జైలు శిక్ష అనుభవించినా, నేను 
మళీ జైలుకి తిరిగి వస్తాను అని అనటములో అతని 
మనస్సులో ఏ పరివర్తనా రాలేదు. అతను కరుడుగట్టిన 
దొంగ. బయటకు వెళి మల్లె దొంగతనము చేస్తాడు, 
అనుకుంటాము. కాని దాని కంక అర్దము 
చేసుకోవలసినది, అతని మనస్సులో ఇతరుల 
వస్తువులను దొంగిలించాలి అని ఉండే “ఘన వాసన” 
- దట్టమైన సంస్కారము కారణముగా, అతను మళ్ళీ 
దొంగతనము చేయవలసినదే. ఆ సంస్కారము 
అతనిలో ఉన్నంతవరకు అతను దొంగతనము 
చేస్తూనే ఉంటాడు, దొంగతనము మానుకొలేడు. ఆ 
దొంగతనము అనే సంస్కారము ఆ జీవుడిని, 
దొంగతనము చేయమని (పేరేపిస్తూ ఉంటుంది. 


51 


అదే విధముగా ప్రతి |ప్రాణిలో ఉండే జీవుడిని, ఆ 
దొంగగా భావిస్తే, శరీరము అనే జైలులోకి ప్రవేశించిన 
జీవుడు (జన్య, మళ్ళీ నాకు శరీరము అనే జైలు 
(ప్రనరనఫ తదు, అనే -నిర్రయము. ఎందుకు 
తీసుకోవటలేదు? అప్పుడే పుట్టిన శిశువు, ఈ జన్మ 
(శరీరము అనే జైలులో పడినందుకు) కలిగినందుకు 
ఏడుస్తూ ఉంటు, పెదవాళందరూ ఆ శిశువు చుట్టూ చెరి, 
ఆ శిశు పుట్టినందుకు ఆనందిస్తారు ఎందుకు? మళ్ళీ 
శరీరము అనే జైలుకు (పనర్హన్మకు) ఎందుకు 
సిదపడుతున్నాడు? దీనికి కారణము జీవుల 
మనస్సులలో బలముగా నాటుకున్న ఘనమైన 
వాసనలు, దట్టమైన సంస్కారములు. 


12. అతీతానాగతమ్‌ 
స్వరూపతో=స్త్యధ్వభేదాద్దర్మాణామ్‌ 


అతీత అనాగతమ్‌ స్వరూపతో అస్తి అధ్వ 
భేదాద్‌ ధర్మాణామ్‌ - 


అతీత అనాగతమ్‌ స్వరూపతో అస్తి 
మనస్సులో ఉండే సంస్కారములు మూడు 
రకములుగా ఉండవచ్చు - 1. అతీత - గడిచిపోయిన 
సంస్కారములు, 2. ఆస్తి - వర్తమాన సంస్కారములు, 3. 
అనాగతము - భవిష్యత్తులో కలగబోయే, పని 
చేయబోయే సంస్కారములు. 


52 


అధ్వ భేదాద్‌ ధర్మాణామ్‌ - వీటి అన్నింటికీ 
ఆశయముగా ఉండే మనస్సు స్థిరముగా ఉంది. 
మనస్సుని ఆశయముగా పట్టుకొని ఈ సంస్కారములు 
పనిచేస్తాయి. 


13. తే వ్యకసూక్షా గుణాత్మానః 


తే వ్యకసూక్షా గుణాత్మానః - పైన చెప్పిన 
మూడు రకముల సంస్కారములు వస్తువులలో రెండు 
రకములుగా ఉంటాయి = 1. వ్వకమై పనిచేసే 
సంస్కారములు, 2. సూక్ష్మముగా ఉండే 
సంస్కారములు. 


1. వ్యకమై పనిచేసే సంస్కారములు - 
వస్తువులలో వర్తమాన కాలములో మార్పులు 
అయినట్లు వాటి ప్రభావములు కనిపిస్తాయి. 


2. సూక్షముగా ఉండే సంస్కారములు - 
వస్తువులలో గడిచిపోయిన మరియు కలగబోయే 
సంస్కారములు సూక్ష్మముగా ఉంటాయి, కాబట్టి 
కనిపించవు. 

గుణాత్మానః - ఈ సృష్టిలో ఉండే అన్ని 
వస్తువులలో కలిగే మార్పులు మూడు గుణముల (సత్త్వ 


గుణము. రజో గుణము. తమో. గుతము యుకః 
పరిణామములు. వస్తువులలో కలిగే ఈ మార్పులు 


53 


మానవులలో సుఖము లేదా దుఃఖము లేదా 
వ్యామోహము కలిగిన్తాయి. 


శాస్త సిద్దాంతము - “గుణానామ్‌ పరమమ్‌ 
రూపం న దృష్టి పథ మృఛతి యత్తు దృష్టి పథం 
ప్రాప్తం తన్‌ మాయేవ సుతుచ్చకమ్‌” - మూడు 
గుణముల యొక్క మార్పులను, (పభావములను 
(సుఖము, దుఃఖము, మోహము) మనము 
అనుభవించగలము, చూడగలము తప్ప, ఈ మూడు 
గుణముల వాసము. స్వరూపము మనే కంటికి 
కనిపించవు, ఆ గుణములను మనము చూడలేము. ఆ 
గుణములు ఇందియములుగా మారితే, ఆ 
ఇందియముల ద్వారా అనుభవములను 
పాందగలము. ఆ గుణములు శరీరముగా మారితే, 
ఇందియములకు ఆశయముగా పనిచేస్తుంది. ఆ 
గుణములు మనస్సుగా మారితే, సంస్కారములను 
తనలో నింపుకుంటాయి. ఆ గుణములు చూడబడే 
వస్తువులుగా మారితే, ఈ  శరీరములతో 
ఇందియములతో, మనస్సులతో అనుభవించుటకు 
ఉపయోగపడతాయి. ఈ నాటకములో ఈ గుణములు 
తెర వెనకాలే ఉండి, అన్ని పృాతలు వేసేస్తాయి. ఈ 
శరీరములు, ఇందియములు, మనస్సు, వస్తువులు ఈ 
మూడు గుణముల పరిణామములే. ఏ శరీరము, ఏ 
ఇందియము, ఎ మనస్సు ఈ గుణములను 
అందుకోకుండా జాగత్త పడతాయి. ఈ గుణములు 


54 


మాయలాంటివి. మాయ నిరంతరము ఎలా మారిపోతూ 
ఉంటుందో ఆ విధముగానే ఈ శరీరము, 
ఇందియములు, మనస్సు, ఈ వస్తువులు కూడా 
మారిపోతూ ఉంటాయి, కాబట్టి ఇవి నమ్మతగినవి కావు. 
ఈ శరీరము, ఇం[దియములు, మనస్సు, వస్తువులు 
మార్పులు చెందుతూ, ఎప్పుడో ఒకప్పుడు నాశనము 
అయిపోతాయి. ఈ మార్పులకు (భమలకు) మానవులు 
(జీవులు) అలవాటుపడి, వాటి మీద ఇష్టముతో 
కోరికలతో, వ్యామోహముతో ప్రవర్తిస్తున్నారు. ఈ 
మార్పులు ఒక మాయ అని తెలుసుకోలేకపోతున్నారు. 
ఈ మాయ యొక్క వలలో పడకుండా ఉండాలంకే, ఈ 
శరీరము, ఇందియములు, మనస్సు, వస్తువులు 
సత్యములు కావు, నిజాలు కావు, శాశ్వతము కాదు అనే 
వాటి వాస్తవ స్వరూపములను తెలుసుకోగలిగితే, వాటి 
మీద పెంచుకున ఆసక్తి ఇష్టము, కోరిక, వ్యామోహము 
తగ్గి వాటి ద్వారా కలిగే సంస్కారములు, ఆ 
సంస్కారముల ప్రభావము కూడా తగ్గి విషయముల 
మీద లోలత్వము పోయి పరిశుధము కాగలరు. అప్పుడు 
జీవుడికి జైలు లాంటి ఈ జన్మలకు, శరీరములకు 
పరిమితము కావలసిన అవసరము ఉండదు. 


14. పరిణామైకత్వాద్వుస్తుతత్త్వమ్‌ 

పరిణామ ఏకత్వాద్‌ వస్తు తత్వమ్‌ - మూడు 
గుణములలో మార్పులు ఒక్కకు వస్తువులలో ఉండే 
తత్త్వము. 


55 


మినపప్పు, బియ్యముతో కొంచెము మార్పులతో 
ఇడ్లి, దోసి, దిబ్బరొప్పి, ఊతప్పము చేసుకున్నస్తు, ఈ 
మూడు గుణములలో కొంచము మార్పులతో సృష్టిలో 
ఉండే వస్తువులు అన్నీ తయారవుతున్నాయి. ఈ 
సృష్టికి ముందు జరుగుతున్న ప్రళయము అంతము 
అయ్యే సమయములో జీవులు చేసుకున్న కర్మ 
ఫలితములు అనుభవించవలసిన సమయము 
ఎర్పడినప్పుడు, పరమాత్మ యొక్క సృష్టి సంకల్ప 
శక్తితో [తిగుణాత్మకమైన మూల ప్రకృతిలో ఉండే 
మూడు గుణముల పరిణామము చెంది, మొదట 
మహతత్త్వముగా మారుతుంది. ఆ మహతత్త్వ్వము 
పరిణామము చెంది అహంకారముగా మారుతుంది. ఆ 
అహంకారము పరిణామము చెంది పంచ 
తన్మాతలుగా (పంచ సూక్ష్మ భూతములుగా) 
మారుతుంది. పంచ తన్మ్మాతలు (పంచ నూక్ష్మ 
భూతములు) పరిణామము చెంది పంచీకరణతో పంచ 
మహా భూతములుగా తయారవుతాయి. ఈ మూడు 
గుణముల కార్య పరంపరలో ఈ పంచ మహా 
భూతముల నుండి వస్తువులన్నీ పుడుతున్నాయి. ఈ 
సృష్టిలో ఉండే అన్ని వస్తువులలో ఈ మూడు 
గుణముల స్వభావము ఉంటుంది. దీనిని “అన్వయి 
కారణము” అంటారు. “చలం గుణ వృతమ్‌” - 
గుణముల స్వభావము నిరంతరము చంచలముగా 


56 


ఉంటాయి. వస్తువులలో ఉండే గుణముల (పభావముతో 
నిరంతరము పరిణామములు జరుగుతూనే ఉంటాయి. 
వస్తు = “వసతి ఇతి వస్తు" = ఒక సిరమైన [ద్రవ్యము 
ఉంది, తత్వము = వస్తువుల స్వభావములను 
దర్శించగల జ్ఞానము. మూడు కాలములలో ఉండే 
వస్తువు యుక్క దశలను (మార్పులు) గురించి 
నిర్ణయించే జ్ఞానము. 


ఈ సృష్టిలో దృశ్య పదార్గములలో (వస్తువులలో) 
తమో గుణము యొక్క శాతము ఎక్కువగా ఉండి, సత్త్వ 
గుణము, రజో గుణము యొక్క శాతము తక్కువగా 
ఉంటాయి. దర్శన సాధనములలో 
(జ్ఞానేం౦దియములలో, మనస్సులో) సత్త్వ గుణము 
యొక్క శాతము ఎక్కువగా ఉండి, రజో గుణము, తమో 
గుణము యొక్క శాతము తక్కువగా ఉంటాయి. 
కర్మేందియములలో రజో గుణము యొక్క శాతము 
ఎక్కువగా ఉండి, సత్త్వ గుణము, తమో గుణము యొక్క 
శాతము తక్కువగా ఉంటాయి. 


ఛాందోగ్కోపనిషత్‌ - 6-2-1 - “స దేవ 
సౌమ్యేదమ([గ ఆసీ దోక మేవాద్వితీయం” - నామ 
రూపములతో (వస్తువులతో) నిండి ఉన్న ఈ సృష్టి 
పుట్టుటకు పూర్వము ఏకమై అద్వితీయముగా (రెండుగా 
లేనిది) ఉన్నది. ఆసీ = వస్తువుల తత్వమును 
బోధిస్తోంది. వస్తు తత్త్వము ఉన్నది. ఆ వస్తు తత్త్వము 


57 


యొక్క పరిణామములే ఈ సృష్టిలో ఉండే అన్ని 
వస్తువులు. పరిణామములు, మార్పులు ఉన్నాయి 
కాబటి ఈ వస్తువులు శాశ్వతములు కావు. 


15. వస్తుసామే. చితభేదాతయోరి భక పంథాః 


వస్తుసామ్మే చిత భేదాత్‌ తయోర్‌ విభక్త 
పంథాః - ఒకే వస్తువులో ఏ భేదము లేకుండా 
సమముగా ఉన్నా, మనస్సులలో ఉండే బేధములను 
బట్టి ఆ వస్తువును అర్థము చేసుకునే విధానములలో, 
చూసే విధానములో భేదము ఉండవచుు. 
మనస్సులలో ఉండే భేదములను బట్టి వేరు, వేరు 
విధములుగా అర్థము చేసుకుంటారు, చూస్తారు. కాని ఆ 
వస్తువులో మాతము ఏ మాతము భేదము ఉండదు. 


యదార్డ జ్ఞానము = అందరికీ ఒకే విధముగా 
ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తుంది. భ్రమ = [భమ కలిగిన 
వారికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇతరులకు 
అదే విధముగా అనిపించుటకు అవకాశము ఉండదు. 


ఒక వ్యక్తి చూసిన వస్తువును మరొక వ్యక్తి ఆ 
విధముగానే చూడడు. ఒకే వస్తువును మానవులు వారి, 
వారి అనుభవముల, ఆలోచనల, అవసరముల 
పభావములతో వేరు, వేరుగా చూస్తారు. ఒకే చెట్టుని 
వృక్ష శా|స్తజ్ఞాడు ఒక దృష్టితో చూస్తే, భాతిక శా[స్తజ్ఞాడు 
మరొక దృష్టితో చూస్తాడు, ఆయుర్వేద శా(స్తజ్ఞాడు 


58 


మరొక దృష్టితో చూస్తాడు, శిల్ప కళాకారుడు మరొక 
దృష్టితో చూస్తాడు, పర్యావరణ వేత్త మరొక దృష్టితో 
చూస్తాడు. అలా ఒకే చెట్లుని వారి, వారి మనస్సులలో 
ఉండే భేదముల కారణముగా వేరు, వేరు దృష్టులతో 
చూస్తున్నారు. 


ఎవరిలో మనస్సులో సత్త్వ గుణము ఎక్కువగా 
ఉంటుందో, వారి దృష్టిలో వస్తువులు సుఖ కరముగా 
అనిపించి, ఆనందిస్తారు. ఎవరిలో మనస్సులో రజో 
గుణము ఎక్కువగా ఉంటుందో, వారి దృష్టిలో ఆ 
వస్తువులు మీద కోరికలు పెరిగి, వాటిని పొంద లేకపోతే 
దుఃఖ పడతారు. ఎవరిలో మనస్సులో తమో గుణము 
ఎక్కువగా ఉంటుందో, వారి దృష్టిలో ఆ వస్తువులు మీద 
వ్యామోహము కలిగి, ఆ వస్తువులను పొందటానికి ఎ 
అధర్మానికైనా పాలుపడతారు. ఎవరి మనస్సు ఎ 
విధమైన (ధర్మ లేదా అధర్శ సంస్కారములు ఉంకే, 
వారు వారి సంస్క్కారముల (ప్రభావములతో ఆ, ఆ 
విధముగా ఆలోచిస్తారు. 


ఉలేఖ అలంకార శాస్త్రము - “ఏకస్య 
బహుదౌల్లేఖాః” - ఒకే వస్తువును రకరకాల వ్యక్తులు, 
రకరకాలుగా అందముగా వర్తిస్తే దానిని ఉల్లేఖ 
అలంకారము అంటారు. ఉదాహరణ - “గజ।తాతేతి 
వృద్దాభిః ధీకాంత ఇతి యవ్వతైః యథా ఫప్పితశ్చ 
బాలాభిః దృష్ట సౌరి సకాతుకం” - కొంతమంది 


59 


ముసలమ్మలు శ్రీకృష్ణుడిని చూసి, ఈయన 
గజేందుడుని రక్షించినవాడు అని అనుకున్నారు. 
కొంతమంది పడుచు సీలు శీకృష్ణుడిని చూసి, ఈయన 
లక్షీదేవికి పతి అని అనుకున్నారు. కొంతమంది చిన్న 
పిల్లలు శీ కృష్ణుడిని చూసి, నల్లగా ఉన్నాడు, నెత్తి మీద 
నెమలి పించేము ఉంది, అందమైన బట్టలు 
కట్టుకున్నాడు, ఆకర్షణీయముగా ఉన్నాడు అని 
అనుకున్నారు. అందరూ ఒకే శ్రీకృష్ణుడిని 
కుతూహలముగా చూశారు, కాని చూడటములో వారి, 
వారి దృష్టి మా(తము వేరు, వేరుగా ఉంది. 


ముసలమ్మలకు శక్తి క్షీణించి, ఈ జన్మలో ఆఖరి 
దశలో ఉన్నారు కాబటి, గజేందుడుని సంసారము 
నుండి రక్షించినట్లు ఈయన మమ్మలను కూడా 
అలానే ఈయన రక్షిస్తాడు అనే దృష్టితో చూశారు. 
పడుచు స్తీలు, లక్షీ ,దేవికి చంచల స్వభావము ఉంది. 
అలాంటి చంచలమైన లక్షీదేవే, ఈయన కాళ దగర 
కుదురుగా కూర్చొని, కాళు ఒత్తుతోంది, అంకే ఈయన 
తన అందముతో చంచలమైన  లక్షీదేవినే 
లోబరచుకున్నాడు అనే దృష్టితో చూశారు. ఏ విధమైన 
వికారముల ప్రభావము లేని, సమానమైన దృష్టి కల 
చిన్న పిల్లకు ఎలా కనిపిస్తున్నాడో అలానే చూశారు. 
అందరూ ఒకే శీకృష్ణుడిని చూసినా వారి, వారి 
గుణములు, సంస్కారముల [పభావములతో వేరు, వేరు 


60 


దృష్టితో చూశారు, కాని చూడబడే భగవంతుడు 
శ్రీకృష్ణుడు ఒక్కడే. 


16. న చైకచితతంతమ్‌ వస్తు తదప్రమాణకమ్‌ 
తదా కిం స్వాత్‌? 


న చ ఏక చిత తంత్రమ్‌ వస్తు తద్‌ 
అ(ప్రమాణకమ్‌ తదా కిం స్వాత్‌? - ఒక చిత్తముతో 
(మనస్సుతో) ఒక దృష్టితో వస్తువు పుట్టుతుంది, 
తయారవుతుంది అనే కల్పన సరైనది కాదు. ఒకవేళ ఆ 
మనసు) ఆ వస్తువును చూడకపోతే (ఆ వస్తువు యొక్క 
జ్ఞానము కలగకపోతే, అప్పుడు ఈ వస్తువు యొక్క 
స్వరూపము ఎమిటి? ఆ వస్తువు తెనట్లా? 


మనస్సు ద్వారా వస్తువుల యొక్క జ్ఞానము 
కలుగుతోంది. చాలా మనస్సులతో (ఒక్కొక్క మనస్సు 
వేరు, వేరుగా ఆలోచిస్తుంది కాబటి) ఒక వస్తువు పే 
అవకాశము లేదు. ఒక వ్యక్తి ఒక చెట్టును చూసి, ఆ చెట్టు 
గురించిన జ్ఞానము అతనికి కలిగింది. తరువాత ప్రక్కన 
ఉన్న ఒక పుట్టను చూశాడు. అప్పుడు అతనికి ఆ 
పుట్టను గురించిన జ్ఞానము కలిగింది. ఆ సమయములో 
ఆ చెట్టు యొక్క జ్ఞానము అతనిలో ఉండదు కాబట్టి, ఆ 
చెట్టు లేకుండా పోయిందా? ఆ చెట్టును అతను 
చూడకపోయినా, అక్కడ ఉండనే ఉంది. ఒకవేళ 
అతను కళ్ళు మూసుకొని ఏమీ చూడట లేదు అని 


61 


అనుకుందాము. అప్పుడు ఆ చెట్టు, ఆ పుట్ట (మొత్తము 
(ప్రపంచము ఉండకుండా వోతుందా? మిగతా వాళ్ళు 
ఆ చెట్టును, ఆ పుట్టను, పపంచమును చూస్తూ 
ఉంటారు కదా. 


మనుస్మృతి - “లౌకిక పరీక్షకాణాం యస్మిన్‌ 
అరే బుద్ది సామ్యమ్‌ స దృష్టాంతః” - వస్తువులు 
ఉన్నాయి అనే శా|స్తము జ్ఞానము లేనివారైనా, శ్యాస్త 
జ్ఞానము ఉండి వస్తు తత్త్వమును పరీక్షించాలి అని 
అనుకునేవారైనా ఇద్దరు కలిసి ఒక వస్తువును 
నిర్ణయించుకొని, తరువాత ఆ వస్తువు స్వరూపను 
నిర్దారించుకోవాలి. తరువాత దాని స్వరూపమును 
నిర్దారించుకోవాలి. శాస్త జ్ఞానము లేనివారు కూడా 
వస్తువులు ఉన్నాయి అని అంటారు. దానిని 
పరిగణనలోనికి తీసుకొని, శా|స్త జ్ఞానము ఉన్నవాళ్లు 
పరీక్షించి నిర్ణయము తీసుకోవాలి. 


17. తదుపరాగాపేక్షితాాచింతస వస్తు 
జాతాజ్తాతమ్‌ 


తద్‌ ఉపరాగ అపేక్షిత్వాత్‌ చితస వస్తు జ్ఞాత 
అజ్తాతమ్‌ - మనస్సుకి, వస్తువుకి ఇందియముల 
ద్యారా ఒక నంబంధము' ఎరుడినప్పుడు, దానిని 
“ఉపరాగము” అంటారు. ఆ ఉపరాగము ద్వారా 
మనస్సు ఆ వస్తువును చూస్తుంది, తెలుసుకుంటుంది. 


62 


ఈ సంబంధము కలగకపోతే మనస్సు వస్తువులను 
తెలుసుకోలేదు. 


ఇం[దియములు వస్తువు దాకా (పసరిస్తాయి. 
మనస్సు కూడా ఇందియములతో వస్తువు దాకా 
(ప్రసరిస్తుంది. అప్పుడు మనస్సుకి, ఆ వస్తువుకి 
చితోపరాగము అనే సంబంధము ఏర్పడుతుంది. ఆ 
సంబంధము .-ద్వారా మనను: వస్తువులను 
తెలుసుకుంటుంది. మనస్సుకు, వస్తువుకు 
చితోపరాగము అనే సంబంధము కలగకపోతే, మనస్సు 
వస్తువులను తెలుసుకోలేదు. 


వస్తువుల జ్ఞానము తెలుసుకున్నా, 
తెలుసుకోకపోయినా వస్తువు తన స్థానములో 
ఉంటుంది. వస్తువు, మనస్సు రెండూ తెగుణాత్మకమైన 
మూల (ప్రకృతి నుండి ఉదృవించినవే. రెండింటిలోనూ 
మూడు గుణములు (సత్త్వ రజో, తమో) ఉన్నాయి. 
వస్తువు మనస్సుని తెలుసుకోవటలేదు. మనస్సు 
వస్తువును తెలుసుకుంటోంది. ఇది ఎలా సాధ్యము? 


మనసు ఒక ఇనుప ముద్దగా పనిచేస్తుంది. 
వస్తువులు అయస్కాంతముగా పనిచేస్తాయి. 
అయస్కాంతముగా పనిచేసే వస్తువులు, ఇనుప 
ముద్దలాంటి మనస్సులను ఆకర్షించి, మనస్సులను 
తమ దగరకు వచ్చేలా చేసుకుంటాయి. మనస్సు 


63 


ఇందియముల సహాయముతో వస్తువుల దగరకు 
వెళ్ళుతుంది. వస్తువులు, మనస్సు జడమైనవి (జ్ఞానము 
లేదా తెలివి లేనివి. అటువంటప్పుడు మనస్సు 
వస్తువులను ఎలా తెలుసుకోగలదు? 


మనస్సులో సత్త గుణము శాతము చాలా 
ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రజో గుణము, తమో 
గుణము యొక్క శాతము తక్కువగా ఉంటుంది. 
అందుచేత మనస్సు చాలా స్వచ్చముగా ఉంటుంది. 
ఆ స్వచ్చత, పారదర్శకము (transparent) కారణముగా, 
చైతన్య (జాన) స్వరూపమైన ఆత్మ మనస్సులో 
(పతిబింబిస్తుంది. మనస్సుకి ఆత్మ స్వరూపము యొక్క 
(పతిబింబమును (గ్రహించే అసాధారణమైన 
సామర్ధ్యము ఉంది. మనస్సు, ఆత్మ స్వరూపము 
యొక్క (పతిబింబమును గ్రహించి, మనస్సులో పడిన 
(ప్రతిబింబము ద్వారా మనస్సు కూడా ఆత్మ 
స్యరూపములా వ్యృవహారించి (ఏశేపమైన సంబంధము 
- చిత్తోపరాగము - దగ్గరగా ఉండుటచేత కలిగే 
అనురాగము,  ఒకరిలా ఒకరు ప్రవర్తించుటు, 
వస్తువులను మనస్సు (పకాశింపచేస్తుంది, 
తెలుసుకుంటుంది. 


మనస్సులో కేశములు (అవిద్య, అస్మిత, రాగము, 
ద్వేషము, అభినివేశము), అరిషడ్వర ములు (కామము, 
[కోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము), 


64 


సంస్కారములు, అధర్మము మొదలైన మలినములు 
కారణముగా మనస్సు యొక్క స్వచ్చత తగ్గితే, స్పష్టత 
కోల్పోతే, ఆత్మ స్వరూపము యొక్క ప్రతిబింబము 
మసక పడి, స్పష్టత తగ్గి వస్తువుల అన్ని విశేషములను 
గ్రహించలేదు, తెలుసుకోలేదు. అప్పుడు వస్తువులు 
తెలిసీ, తెలియనట్లు ఉంటుంది. వస్తువులను 
స్పష్టముగా ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవాలంళకే 
మనస్సులోని మలినములను తొలగించుకోవాలి. 
మనస్సు ఎంత స్వచ్చముగా ఉంళకే, ఆత్మ 
(ప్రతిబింబము అంత స్పష్టముగా పడి, వస్తువుల 
జ్ఞానము, తత్వ జ్ఞానము యొక్క స్పష్టత అంత 
పెరుగుతుంది. 


జీవుడు ఈ శరీరము అనే రాజ్యమును 
పరిపాలిస్తూ, తాను అనేక జన్మలలో చేసిన కర్మల 
ఫలితములను అనుభవించాలి అనే కార్యములో తన 
ప్రధాన ఆంతరంగికుడైన మనస్సును, సేవకులైన 
ఇందియములను రాజ్యము అనే ఈ పపంచములోకి 
విడిచిపెట్టి, ఆ సేవకులైన ఇందియములు, ప్రధాన 
ఆంతరంగికుడైన మనస్సు తీసుకువచ్చి తనకు 
సమర్పించే భోగములను (సుఖము, దుఃఖము) 
అనుభవిస్తూ (భోకు, ఆ భోగముల మీద ఆసక్తి 
పంచుకుంటూ, ఆ మనస్సు, ఇందియములు, 
శరీరము తానే (“నేను”) అనే [భమతో తానే మనస్సు, 


65 


మనస్సే తాను, తనకి, మనస్సుకి తేడా లేదు అనే పితికి 
చేరి, తన స్వతసిదమైన అఖండ దివ్యమైన ఆనంద 
స్వరూపమును మరచిపోయి, ఈ సంసార చక్రములో 
తిరుగుతూ ఉన్నాడు. జీవుడు భోకగా భోగములను 
అనుభవించకుండా ఉంకే, క్రమక్రమముగా మనస్సు, 
ఇందియములు తమ, తమ పనులు (ప్రాపించక 
వస్తువులను, భోగములను తీసుకువచ్చి జీవుడికి 
సమర్పించుట) మానుకొంటాయి. అప్పుడు జీవుడు తన 
స్వస్వరూపమైన అఖండ దివ్యమైన ఆనంద 
అనుభవము పొందుతాడు. 


18. సదా జ్ఞాతాశ్చితవృత్తయస్తత్‌ (ప్రభోః 
పురుషస్వాపరిణామిత్వాత్‌ 


సదా జ్ఞాతాశితవృతయః తత్‌ ప్రభోః 
పురుషస$ అపరిణామిత్వాత్‌ - 


సదా జ్ఞాతాశితవృతయః - మనస్సులో కలిగే 
వృత్తులు, పరిణామములు (ఆలోచనలు) జీవుడికి 
ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయి. 


తత్‌ ప్రభోః పురుషస్య అపరిణామిత్వాత్‌ - ఈ 
చిత వృత్తులను అనుభవించే చైతన్య స్వరూపుడైన 
ప్రభువుకి పరుముడికి లెదా జేవుడికి ఎ వరిణామము 
లేదు. ఆ పురుషుడు తన చైతన్య స్వభావముతో ఈ చిత్త 
వృత్తులను నిరంతరము తెలుసుకుంటూ ఉంటాడు. 


66 


సృష్టిలో ఉండే వస్తువులు, విషయములు 
మనస్సుతో సంబంధము (ఉపరాగము) కలిగితేనే 
తెలుసుకోబడతాయి. వస్తువులకు, విషయములకు 
మనస్సుతో సంబంధము లేకపోతే వాటిని 
తెలుసుకోలేడు. కాబట్టి వాటికి తెలిసీ, తెలియని స్థితి 
ఉంటుంది. కాని జీవుడి చైతన్యము, ప్రకాశము 
నిరంతరము మనస్సు మీద ప్రతిబింబిస్తూ 
(ప్రకాశింపచేస్తూ ఉంటుంది కాబట్టి, మనస్సులో కలిగే 
పతీ ఆలోచనలు, పరిణామములు (పకృతి యొక్క 
మూడు గుణముల స్వభావము) ఏ మార్పులు కలగని 
జీవుడికి నిరంతరము తెలుస్తూనే ఉంటాయి (సాక్షి. 


పకృతి యొక్క మూడు గుణముల (పభావముతో 
మనస్సులోను (చూచుట, వినుట, ఆలోచన, స్మరణము, 
రాగము, ట్‌ి కము మొదలైనవి, 
వస్తువులలోనూ (పుట్టుట, పెరుగుట, మార్పు చెందుట, 
క్రీణించుట, నాశనము అగుట) నిరంతరము 
పరిణామములు కలుగుతూనే ఉంటాయి. ఆత్మ 
తత్తమునకు (జీవుడికి) ప్రకృతితో (గుణములతో) ఏ 
విధమైన సంబంధము లేదు, కాబటి ఆత్మ 
తత్త్వమునకు ఎ విధమైన పరిణామములు, మార్పులు 
ఉండవు. 


పకృతి నుండి పరిణామములు చెందిన 
దపంతచము: (మనస్సు +వస్తువులు;: విషయములు) 


67 


చైతన్యము (జ్ఞానము, ప్రకాశము లేని, జడ 
పదార్దములు. కాబట్టి వస్తువులు మేము ఉన్నాము అని 
చెప్పలేవు. కాని పురుషుడు (జీవుడు) నిరంతరము 
స్వయం చైతన్య (జాన) ప్రకాశ స్వరూపుడు. కాబట్టి 
పురుషుడు (జీవుడు) నిరంతరము తాను ప్రకాశిస్తూ 
జీవుడికి అతి దగ్గరలో ఉండే మనస్సును 
(పకాశింపచేస్తూ, మనస్సు ద్వారా ఇందియములను, 
వస్తువులను, విషయములను, తెలియచేస్తూ 
ఉంటాడు. 


జీవుడికి సేవకులైన ఇందియములు, మనస్సు 
వస్తువుల మరియు విషయముల (భోగములు) 
ఆలోచనలను తమ ప్రభువైన పురుషుడి (జీవుడి) 
కోసము లోపలికి తీసుకువచ్చి పురుషుడికి (జీవుడికి) 
అందిస్తున్నాయి. పురుషుడు (జీవుడు) ఆ భోగములను 
భోకగా అనుభవిస్తున్నాడు. 


ప్రభువు = “ప్రభవతి ఇతి ప్రభువు” = 
సమర్పుడు. అఖండ దివ్యమైన ఆనంద స్వరూపుడైన 
పురుషుడు (జీవుడు) ఈ |పాపించక భోగములకు ఏ 
సంబంధము లేకుండానే, ఎన్నో రెట్లు దివ్యమైన 
ఆనందమును అనుభవించగల స్వభావము, 
సామర్ధ్యము ఉన్నవాడు, అజ్ఞానముతో తాను స్వయం 
అఖండ దివ్యమైన ఆనంద స్వరూపుడు అనే 
విషయము మరచిపోయి, మాయ యొక్క మలో పడి, 


68 


తన సేవకులైన మనస్సు, ఇంద్రియములు తెచ్చిపెట్తే 
తుచ్చుమైన, క్షణికమైన ప్రాపించక భోగములను 
అనుభవిస్తూ ఈ సంసార చక్రములోనే తిరుగుతూ 
ఉన్నాడు. పురుషుడిలో (జీవుడిలో) ఏ విధమైన మార్పు 
ఉండదు కాబట్టి, తన స్వయం అఖండ దివ్యమైన 
ఆనంద సామర్యము తనలోనే ఉంది, కాని మాయ 
యొక్క ఆవరణ కారణముగా ఆ సామర్ధ్యము 
బయటపడట లేదు, అనుభవములోకి రావటలేదు. 


భగవధీత - 3-42 - “ఇ(న్లియాణి పరా ణ్యాహు 
రినియేభకః పరం మనః । మనసస్తు పరా బుద్ది రో$ 
బుద్దే పరతస్తు సః”, 3౩-43 - “ఏవం బుద్దేః పరం 
బుద్దా సంస్తభ్యాత్మాన మాత్మనా । జహి శ[తుం 
మహాబాహూ | కామరూపం దురాసదమ్‌” - 
దవ్యములు, వస్తువులు, విషయములు కంక 
ఇందియములు ఉక మమైనని, ఇతదియముల కంబు 
మనస్సు ఉత్తమమైనది. మనస్సు కంబు బుద్ది 
ఉత్తమమైనది. వీటిన్నికంబ భిన్నమైనది, వీటితో ఏ 
సంబంధము లేనిది అతీతమైనది ఆత్మ తత్త్వము 
(పురుషుడు). ఈ విధముగా ఆత్మ తత్త్వమును 
తెలుసుకొని, శతువు, కామరూపమైన భోగములను 
జయించవలను. 


69 


ఉదాహరణ: 


ఒక చిన్న పిల్లవాడికి తలి, చందుడు 
ఆకాశములో వెలుగుతూ, చాలా అందముగా ఉంటాడు 
అని చెప్పింది. ఆ పిల్లవాడికి చందుడిని చూడాలని 
కుతూహలము పెరిగింది. ఆ పిల్లవాడు తలెత్తి 
ఆకాశములోకి చూశాడు. ఆ పిల్లవాడికి చం(దుడు 
కనిపించలేదు. అప్పుడు తలి, పగటి పూట చందుడు 
ఆకాశములో ఉన్నా, సూర్యుడి ప్రకాశములో చందుడు 
కనిపించడు. రాతి, సూర్యుడి ప్రకాశము ఉండదు 
కాబట్టి, చం[దుడు కనిపిస్తాడు అని చెప్పింది. ఆ 
పిల్లవాడు రాతి తల పైకెత్తి ఆకాశములోకి చూసి, 
ఆకాశములో చాలా చందులు ఉన్నారు అని అన్నాడు. 
అప్పుడు తలి నీవు చూస్తున్నది చందులు కాదు, అవి 
నక్ష్మతములు. ఆకాశములో అన్నిటి కంజు పెద్దగా 
వెలుగుతూ, వెన్నెలను వెదజల్లుతూ ఉండేవాడు 
ఒక్కడే చందుడు, అని చెప్పింది. అప్పుడు ఆ 
పిల్లవాడు చందుడిని చూడగలిగాడు. 


ఎలాగైతే చందుడిని చూడటానికి, సూర్యుడి 
పకాశమును, నక్షతములను, గ్రహములను తొలగిస్తే 
కేవలము ఒక్క చందుడినే చూడగలమో, అలాగే 
జీవుడిని (నేను) మాయతో ఆక్రమించి ఉన్నందున 
లీలగా అస్పష్టముగా తెలిసే వారి జీవాత్మ, వారికి 
శుద్దమైన స్వరూపముతో కనిపించుటలేదు. మాయ 


70 


యొక్క పదారములతో (తిగుణాత్మకమైన మూల 
పకృతి యొక్క మూడు గుణములు, మహతత్త్వము, 
అహంకారము, బుద్ది, మనస్సు, ఇందియములు, 
శరీరము, సంస్కారములు, కర్మలు, కర్మ ఫలితములు) 
కలగవలసిన జీవుడిని “నేను” అని భావిస్తూ ఉంటారు. 
ఏ ఇతర పదార్గములతో కలవకుండా ఉండే శుద్దమైన 
కేవలమైన ఆత్మ తత్త్వమును తెలుసుకోవాలంకే 
మటు. మదుగా' మాయ యొకు. పదారముఅను 
వీటన్నిటినీ తొలగించి చూడాలని ఈ పాదములో 18 
సూ్మూతముల వరకూ వివరించారు. 


19. నతత్సాాభాసమ్‌ దృశకతాాత్‌ 


న తత్‌ స్వాభాసమ్‌ దుృశ్వత్వాత్‌ - మనస్సు 
తనంతట తాను ప్రకాశిస్తూ, ఇతర వస్తువులను 
(పకాఫింపచేసే వస్తువు కాదు, మనస్సు దృశఃమైన ఒక 
ప 


మనను స్వప్రకాశము కాదు. మనను కూడా 
విజానముతో తెలుసుకోబడే వస్తువు. 13 వ సూతములో 
తే వ్యకసూక్షా గుణాత్మానః - బుద్ది, మనస్సు 
ఇందియములు, శరీరము, వస్తువులు, విషయములు 
తెగుణాత్మకమైన మూల (పకృతి యొక్క 
పరిణామములు. ఇవన్నీ జడ పదార్దములు. కాబట్టి 
స్వప్రకాశములు కావు. వీటన్నిటికీ ప్రభువు ఆత్మ 


71 


స్వరూపము. ఇవన్నీ వాటి ప్రభువైన ఆత్మ 
స్వరూపమునకు భోగములు (సుఖము, దుఃఖము) 
అందించుటకు నిరంతరము పనిచేస్తున్నాయి. 


“నేను” సుఖముగా ఉన్నాను, “నేను” బాధ 
పడుతున్నాను, అని మనస్సులో ఆలోచన 
కలుగుతుంది. ఈ వాక్య్వములలో ఉండే “నేను” 
అర్దము “అహం” అనగా అహంకారము యొక్క 
ఆలోచన. ఈ అహంకారము (తిగుణాత్మకమైన మూల 
(పకృతి యొక్క పరిణామమే. అందుచేత ఈ మనస్సు 
నకఅకాశయు కాదు, చునను దృశ మన జక వస్తున, 


20. ఏకసమయే చోభయ౭నవధారణమ్‌ 


ఏక సమయే చ ఉభయ అనవధారణమ్‌ - ఒకే 
సమయములో ఇటు మనస్సు, అటు 
వస్తువు/విషయము రెండూ తెలిసేందుకు అవకాశము 
లేదు. అందుచేత మనస్సు స్వప్రకాశము కాదు. 


ఉదాహరణ - శుక మహర్షి; 


శీ శుక మహర్షి వేద వ్యాసుడికి కుమారుడిగా 
జన్మించారు. వేద వ్యాసుడు వివాహము చేసుకోలేదు 
కాబట్టి, శుక మహర్షికి తలీ లేదు. శుక మహర్షి కారణ 
జన్ముడు, పరమేశ్వరుడి అన్నుగహముతో పుట్టినవాడు. 
కాబట్టి పుట్టిన వెంటనే 6 సంవత్సరముల కుమారుడిగా 


72 


పెరిగాడు. వేద వ్యాసుడు పరమేశ్వరుడిని ప్రార్థించి, 
తన కుమారుడికి ఉపనయనము చేయమని 
ప్రార్గించాడు. పార్వతీ పరమేశ్వరులు వచి, పిల్లవాడైన 
శుక మహర్షికి ఉపనయనము చెసి, తత్త్వ జ్ఞానము 
(బహ్మ, జీవుడు గురించి) ఉపదేశము చేశాడు. తరువాత 
వేద వ్యాసుడు, తన కుమారుడి విద్యాభ్యాసము కొరకు 
బృహస్పతి దగరకు పంపాడు. శీ శుక మహర్షి 
బృహస్పతి దగర విద్యాభ్యాసము పూర్తి చేసుకుని, 
తండి దగరకు వచ్చి, “కిం కర్తవ్యమ్‌” అని అడిగాడు. 
అప్పుడు వేద వ్యాసుడు మరికొన్ని ఉపదేశములు 
కూడా బోధించాడు. శుక మహర్షికి తత్వ జ్ఞానము 
కలిగిందని గుర్తించాడు. ఆ తత్వ జ్ఞానము బలపడి, 
సిరపడుటకు నీవు జనక మహారాజు దగరకు వెళి 
ఆయన దగర కూడా కొన్ని ఉపదేశములు పాందాలి 
అని చెప్పి, శుక మహర్షిని జనక మహారాజు దగరకు 
పంపాడు. శుక మహర్షి కౌపీనము ఒక్కశే ధరించి, జనక 
మహారాజు ఉండే రాజ భవనము వెళ్ళాడు. అక్కడ 
ద్వారపాలకులు ఈ పిల్లవాడిని అడ్డగించారు. 
ద్వారపాలకులు లోపలి పంపలేదని ఏమీ 
అనుకోకుండా, శుక మహర్షి అక్కడే ఒక స్తంభమునకు 
ఆనుకొని, ధ్యానములో నిమగ్నమై ఉన్నాడు. అలా 
రెండు రోజుల తరువాత, ఆ ద్వారపాలకుల పె అధికారి, 
ఈ పిల్లవాడి గురించి జనక మహారాజుకు తెలిపి, 


73 


ఆయన ఆజ్ఞ తీసుకొని, రాజ భవనములో 
అంతఃపురములో ఒక గదిలో ఉంచి, సకల భోగములు 
ఏర్పాటు చేశారు. రాజ మర్యాదలు, ఉపచారములు 
జరుగుతున్నాయి. అలా రెండు రోజాలు గడిచింది. శుక 
మహర్షి ఆ రాజ భోగములు, మర్యాదలు, 
ఉపచారములను పట్టించుకోకుండా, తన 
ధ్యానములోనే తాను ఉన్నాడు. ఈ విషయము జనక 
మహారాజు కనిపెడుతూనే ఉన్నాడు. జనక మహారాజు 
పూర్తిగా నీళ్ళు నింపిన చెంబును నెత్తి మీద పెట్టుకొని, 
భాజా భజం|తీలతో వచ్చి, శుక మహర్షి కాళ్లు కడిగి, తన 
నత్తి మీద జల్లుకొని తాను శుక మపహర్తికి 
పాదాభివందనము దాసి; “తన. రాజు పరివారమును 
అందరినీ కూడా శక మహర్షికి పాదాభివందనము 
చేయమన్నాడు. జనక మహారాజు శుక మపహర్తి 
మనస్సులో ఏమైనా వికారములు (అహంకారము, 
గర్వము) కలుగుతోందా అని పరీక్షిస్తూ ఉన్నాడు. శుక 
మహర మనసులో ఏ: విధమైన చిన్నపాటి వికారము 
కలగలేదని తెలుసుకొని, మిగిలిన వాళ్ళందరినీ 
పంపించేసి, శుక మహర్షిని ఒక ఆసనము మీద 
కూర్చోపెట్టి, మీ నాన్నగారు నిన్ను, నా దగరకు 
ఎందుకు పంపారో నాకు తెలుసు. నీవు సుఖ 
దుఃఖములు, మాన అవమానములు 
(ద్వంద్వములను) అధికమించావు నీకు తత్త్వ 


74 


జ్ఞానము కలిగి, అనుభవములోకి వచ్చింది. ఒకసారి 
తత్త జ్ఞానము కలిగిందని, సాధన వదిలేస్తే అది 
సిరముగా ఉండకుండా జారిపోతుంది. ఈ జ్ఞానము 
మనస్సులో ఉండే సంస్కారములు, కేశములు 
పభావముతో ఎప్పుడు జారిపోతుందో తెలియదు. 
జ్ఞానము మనస్సులో స్టిరపడుటకు సందేహములను 
పోగొట్టుకోవటానికి ప్రతిరోజూ మననము, జ్ఞానము 
బలపడటానికి ధ్యానము, నిదిధ్యాసనము (మరి, మరి 
తలుచుకొనుట) చేస్తూ ఉండాలి. ఇంకా చాలా 
సాధనములను బోధించి, నేను నీకు చెప్పవలసినది 
అంతా చెప్పేశాను. నీవు మీ తండి దగరకు వెళ్ళు, అని 
చెప్పి పంపించాడు. శుక మహర్షి తన తండి దగ్గరకు 
వెళ్లి “కిం కర్తవ్యమ్‌” అని అన్నాడు. అప్పుడు వేద 
వ్యాసుడు, శుక మహర్షిని తన పక్కన కూర్చోమని, 
ధ్యానము మొదలుపెట్టాడు. శుక మహర్తి కూడా 
ధ్యానము చేస్తున్నాడు. అప్పుడు అశరీరవాణి ఈ 
పర్వతము మీద ఎప్పుడూ వేద అధ్యయనము 
జరుగుతూ ఉండాలి, కాబటి వేద అధ్యయనము 
చేయండి అని చెప్పింది. అప్పుడు ఇదరూ వేద 
అధ్యయనము మొదలుపెట్టారు. మధ్యలో వేద 
వ్యాసుడు మధ్యాహ్నిక స్నానము అనే వంక పెట్టి ఆకాశ 
గంగకు వెళ్ళాడు. శుక మహర్షి ఏకాంతముగా, ఏకాగ్రతతో 
వేద అధ్యయనము చేస్తూ ఉన్నాడు. ఇంతలో సనత్‌ 


75 


కుమారులు వచ్చారు. శుక మహర్షి సనత్‌ కుమారులను 
నమన్సారము: చని. ఎరినా మంచి విషయములు 
చెప్పుండి అని అడిగాడు. సనత్‌ కుమారులు, శుక 
మహర్షికి చాలా విస్తృతముగా ఉపదేశములు చేశారు. ఆ 
ఉపదేశములను అందుకుంటున్న శుక మహర్షి పై, పై 
సాయికి వెళ్ళుతూ, సర్వ  భూతమయముగా 
మారిపోయాడు. అప్పుడు శి శుక మహర్షి, నా తండికి నా 
మీద పుుత యేమ, అభిమానము ఉంది, ఆయన వచ్చి 
నా గురించి అడుగుతాడు. వారికి నేను ఈ దిశగా 
వెళ్ళాను అని చెపుండి అని అక్కడ ఉన్న చెటకి, 
పుట్లకి చెప్పాడు. శీ శుక మహర్షి ఆకాశ స్వరూపముగా 
మారి వైకుంఠ చేరి, శిమన్నారాయణుడు దగర కూడా 
ఉపదేశములు పాంది, తత్వ జ్ఞానమును స్థిర 
పరచుకొని, భూలోకమునకు తిరిగి వచ్చి, అర్హులకు 
భక్తితో కూడిన జ్ఞానమును (మహా భాగవతము) 
ఉపదేశములు చేశారు. 


21. చిత్తాంతరద్యుశేే బుద్దిబుద్దేరతిప్రసంగః 
స్మలతిసంకరశ్చ 


చిత్తాంతర ద్యశేే బుద్దిబుద్దేర్‌ అతిప్రసంగః 
స్మలతి సంకరశ్చ - 


చిత్తాంతర దృశే - మొదటి క్షణములో పుట్టిన 
విజ్షానము వస్తువులను తెలియచేస్తే రెండవ 


76 


క్షణములో 'పుటిన:. విజ్ఞానము,. మొదటి క్షణములో 
పుట్టిన విజ్ఞానము దృశ్యము అవుతుంది. (రెండవ 
క్షణములో పుటిన విజ్ఞానము మూడవ క్షణములో 
పుట్టిన విజానముతో తెలుస్తుంది - అలా మూడవ 
క్షణములో పుటిన విజ్ఞానము నాలుగవ క్షణములో 
పుటిన విజ్ఞానముతో తెలుస్తుంది - ఇది ఇలా ఒకదాని 
తరువాత మరొకటి సాగిపోతూనే ఉంటుంది) - ఇది 
బౌద్ద మతము సిద్దాంతము. 


బుద్దిబుద్దేర్‌ అతి ప్రసంగః - ఏ విజ్ఞానము 
“నేను” ఉన్నాను అని తనని తాను తలియచేయుట 
లేదు. ఇది ఇలా నిరంతర  ప్రవాహములాగ 
సాగిపోతూనే ఉంకే, ఈ ధార ఎప్పటికీ ఆగిపోవటానికి 
వీలులేదు. దీనిని “అనవస్థా” - స్టితి లేకపోవుట - 
దీనిలో అతి ప్రసంగము అనే దోషము ఉంది. 


స్మృతి సంకర శ - ఈ విజ్ఞాన ధారను 
అంగీకరిస్తే, ఒక్కొక్క విజ్ఞానముతో ఒక్కొక్క 
సంస్కారము పుట్టుకు వస్తే ఈ అనంత విజ్ఞాన 
సంస్కారములలో ఏ సంస్కారము ద్వారా ఏ స్మృతి 
కలుగుతోందో తెలియని పరిస్టితి ఏర్పడుంది. అప్పుడు 
స్మృతి సంకరము (బేధము తెలియని) అనే దోషము 
కూడా ఏర్పడుతుంది. శ్వ = ఆత్మను, మనస్సుతో 
కఠిపేశారు. అప్పుడు ఆత్మ, మనస్సు, విజ్ఞానము 
ఒక్కకు అయిపోతుంది. దానితో ఆత్మ వేరు, మనస్సు 


77 


వేరు అనే సంకరము (బేధము తెలియని పరిస్థితి 
ఎర్పడలేదా? 


ఉదాహరణకు, మనకు పది విజ్ఞానములు 
ఉన్నాయి అని అనుకుంకే, మొదటి విజ్ఞానము 
రెండవ విజ్ఞానము ద్వారా తెలిసింది. ఇలా తొమ్మిదవ 
ఏజానయు. “పటం *బెహెనము “ఢా౫ర “తలిసిరిది: 
తరువాత పదవ విజ్ఞానము దేని ద్వారా తెలియాలి? 
ఒకవేళ ఈ ధార ఇలా సాగిపోతూ ఉంకే, ఈ ధార, 
(ప్రవాహము ఎక్కడ ఆగుతుంది? 


టనికి బొద్దుల. సమాధానము ఈ క్షణిక విజ్ఞాన 
ధార ఎప్పటికీ ఆగదు. ఈ విజ్ఞాన ధారతో లోక 
వ్యవహారము, సంసారము) సాగుతుంది. ఈ విజ్ఞాన 
ధారకు ఐదు స్కంధము ఉంటాయి: 


1. రూప స్కంధము - విజ్ఞానములు ఒకదాని 
వెంట మరొకటి పుట్టుకు వస్తాయి. ఈ విజానములు 
రూపములను (వస్తువులను) తెలియచేస్తాయి. ఇది 
మెలకువగా ఉన్నప్పుడు (జాగృతి స్థితిలో) 
పనిచేస్తుంది. 


2. విజ్ఞాన స్కంధము - ఈ విజ్ఞాన స్కంధము 
వస్తువులను తెలియ చేయదు. కేవలము “అహం” - 
“నేను” అని తనని తాను తెలియచేస్తుంది. ఇది 
న్నిదపోతున్నప్పుడు (సుషుప్తి స్టితిలో) పనిచేస్తుంది. ఈ 


78 


రెండూ ఒకదాని తరువాత మరొకటి సాగిపోతూనే 
ఉంటుంది. 


3. వేదన స్కంధము - పె రెండింటి 
స్కంధముల వలన ఈ వేదన (సుఖ, దుఃఖ 
అనుభవము) స్కంధము ఎర్పాటు అవుతుంది. 


4. సంజ్ఞా స్కంధము - ఈ సంజ్ఞా స్కంధము 
ద్వారా ప్రతి వస్తువును ఒక పేరుతో పిలవటము 
జరుగుతుంది. 


5. సంస్కార స్కంధము - పతి విజ్ఞానము 
ద్వారా సంస్కారము పుట్టుకు వస్తుంది. ఈ 
సంస్కారము, దీని తరువాత కలిగే విజ్ఞానములో జమ 
అవుతుంది. దీని తరువాత కలిగే విజానములో రెండవ 
విజానము మరియు మొదటి విజ్ఞానముతో కలిగిన 
సంస్కారము కలిపి జమ అవుతుంది. ఇలా 
విజ్ఞానములు, సంస్కారములు వరసగా కలిసిపోతూ, 
సాగిపోతూ ఉంటుంది. 


బాదరాయణ మహర్షి బహ్మ సూతములలో - 
ద్వితీయ అధ్యాయము - ద్వితీయ పాదము - 4. 
సముదాయాధికరణమ్‌ - ఈ కింద ఆరు 
సూతములలో ఇదే విషయమును ఖండించి 
నిరూపింణారు. 


79 


18. సముదాయ ఉభయహేతుకేపాపి 
తద(ప్రాస్తిః 


19. ఇతరేతర ప్రత్వయత్వాాదితి 
చేన్నోత్పతిమాత నిమిత్తత్వాత్‌ 


20. ఉతరోతాదో చ పూర్వునిరోధాత్‌ 


21. అసతి ప్రతిజ్ఞోపరోధోయాగ 
పద్యమన$థా 


22. ప్రతిసంఖ్యా ప్రతిసంఖ్యానిరోధాపాప్తి 
రవిచ్చేదాత్‌ 


23. ఉభయథా చ దోషాత్‌ 
ఉదాహరణ: 


జెమిని మహర్షి వెద వ్యాసుడి 1పాభమిక 
నిష్యులలో ఒకరు. వేద వ్యానుడు నుండి జైమిని 
మహర్షికి సామవేదము (1000 శాఖలు) నేర్చుకొని 
(ప్రచారము చేసినవాడు. వేదములో చెప్పిన కర్మాచరణ 
ఎలా చేయాలి, దానికి కావలసిన న్యాయ విచారణ ఎలా 
చేయాలి అని వివరించే పూర్వ మీమాంస (1000 
అధికరణములు) లేదా కర్మ మీమాంస దర్శనమును 
(వాసినవాడు. ఆయనకు కొన్ని సందేహములు 
కలిగాయి. ఆ సందేహములను తీర్చుకుందుకు 
మార్కండేయ మహర్షి (చిరంజీవి, ఎన్నో కల్పములను 


80 


చూసినవాడు) దగ్గరకు వెళి, తన సందేశములను 
తీర్చమని (ప్రార్థించాడు. మార్కండేయ మహర్షి, నేను 
అనుష్టానము, యాగములో మొదలైన పనులతో 
ఉన్నాను. నాకు నీ సందేహములు తీర్చే ఖాళీ, 
సమయము లేదు. కొంత దూరములో నాలుగు పక్షులు 
ఉన్నాయి. ఆ పక్షులు ఎన్నో జన్మల పాటు జ్ఞాన 
సముపార్దన చేసిన పక్షులు. వాటికి అన్నీ తెలుసు. ఏదో 
శాప కారణముగా ఇలా పక్షులుగా ఉన్నాయి. 


పూర్వము వసువు అనే అప్సరస ఉండేది. ఆ 
అప్సరస ఏదో తప్పుచేసి, దూర్వాస మహర్షికి కోపము 
తెప్పించింది. దానికి దూర్వాస మహర్షి ఆ అప్సురను 
నీవు పక్షి అయిపో అని శపించారు. అప్పుడు ఆ 
అప్సరస పశ్చాత్తాపము పడి, శాప విమోచనము 
చెప్పమని [ార్దించింది. దూర్వాస మహర్షి 
అకారణముగా అలా శాపములు ఇవ్వడు. దాని వెనుక 
ఏదో దైవ నిర్ణయము ఉంటుంది. అయినా ఆయన 
శాంతించి, నీకు అర్హునుడి బాణము తగిలినప్పుడు, 
నీకు శాప విమోచనము కలుగుతుంది అని చెప్పాడు. ఆ 
పక్షి జన్మలో తనకు నలుగురు పిల్లలు కూడా పుడతారు 
అని చెప్పాడు. ఆ వసువు అనే అప్సురన పక్షిగా జన్మ 
ఎత్తింది. అప్పుడు మహాభారతము యుదము 
జరుగుతోంది. ఆ యుద్దము మధ్యలో ఒక ఏనుగు 
చుట్టూ ఈ పక్షి ఎగురుతోంది. ఆ యుద్దములో అర్హునుడి 


81 


ఆ ఏనుగు మీద ఉన్న యోధుడి మీదకు వేసిన బాణము 
వచ్చి, ఈ పక్షికి తగిలింది. ఆ సమయములో ఆ పక్షి 
గర్భములో నాలుగు గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్లు 
భూమిమీద పడాయి. ఆ ఏనుగుకు మేడలో కట్టిన గంట 
ఆ గుడమీద పడి ఆ గుడ్లు రక్షణ కలిగించింది. 
తరువాత తల్లి పక్షి క్రింద పడి మరణించింది. ఆ తల్లి 
పక్షికి శాప విమోచన కూడా అయిపోయింది. ఆ 
యుద్దము పదవ రోజున భీష్ముడు, అర్హునుడి 
బాణములకు పడిపోయాడు. భీష్ముడికి అంపశయ్య 
ఏర్పాటు చేశారు. భీష్ముడి అంపశయ్య ఎవరికీ 
తెలియకుండానే ఆ నాలుగు గుడ్డను రక్షిస్తున్న గంట 
మీద ఏర్పాటు చేయబడినది. ఆ గంట [కింద గుడ్డు 
పెరుగుతున్నాయి. ఆ గుడ నుండి పట్టిన 
అసాధారణమైన ఆ పక్షి పిల్లలు క్రమక్రమముగా 
మానవులు మాట్లాడే మాటలు వినగలుగుతున్నాయి. 
మహాభారతము యుదము అంతమైన తరువాత, 
అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, ధర్మరాజుకు ఎన్నో 
ధర్మ ఉపదేశములు, రాజ పాలనా విధానములను, 
తత్తములను, విషు సహస నామములు, శివ సహస 
నామములు ఉపదేశము చేశాడు. భీష్ముడు, 
ధర్మరాజుకు చేసిన ఉపదేశములు అన్నీ ఈ నాలుగు 
పక్షులు జ్యాగత్తగా విన్నాయి. తరువాత ఉత్తరాయణము 
వచ్చినప్పుడు భీష్ముడు తన జన్మ చాలించాడు. 


82 


తరువాత ఆ అంపశయ్యను కూడా తీసేశారు. తరువాత 
ఆ ప్రదేశమును ఎవ్వరూ పట్టించుకోలేదు. 


కొన్నాళ్ళ తరువాత శమీక మహర్షి అటువైపు 
నుండి వెళుతున్నాడు. ఆయన ఆ గంటను, దాని 
[కింద పక్షుల కిలకిల ధ్వనులు విన్నాడు. ఆయన ఆ 
గంటను తొలగిస్తే, నాలుగు పక్షి పిల్లలు చూసి ఆశ్చర్య 
పోయి, ఇది పరమేశ్వరుడి లీల అని అనుకొని, ఆ 
నాలుగు పక్షి పిల్లలను తన  ఆశమమునకు 
తీసుకువెళ్లాడు. కొన్ని రోజులకు ఈ పక్షులు మానవ 
భాషలో మాట్లాడుతున్నాయి. క్రిందటి జన్మలో మేము 
సుకుర్తుడు:. మహరి  కుమారుఅము. మా 'పెరు::= 11 
పింగాక్షుడు, 2. విరాటుడు, 3. వృ(తుడు, 4. 
సుముఖుడు. మా తండి మాకు అన్ని రకముల 
విద్యలు బోధించారు. ఒకరోజు త్యాగము యొక్క 
గొప్పతనము బోధిస్తూ “తా్యగాత్‌ శాంతి అనంతరమ్‌” 
- త్యాగముతో ఏమైనా సాధించగలము. త్యాగము 
మోక్షమునకు మూలము అని చెపుతూ ఉండగా, 
ఇందుడు (గద్ద రూపములో వచ్చి, నాకు నర 
మాంసము తినాలని ఉంది. మీలో ఎవరైనా మీ 
శరీరమును నాకు త్యాగము చేస్తారా? అని అడిగాడు. 
అప్పుడు మా తం(డిగారు, త్యాగము యుక్క 
గొప్పతనము గురించి చెప్పుతున్నాను కదా! మీకు నా 
బోధ అర్హమైతే మీలో ఎవరైనా మీ శరీరమును త్యాగము 


83 


చేయండి అని మాతో అన్నారు. అప్పుడు మేము మీ 
పాఠము సరిగ్గా అర్ధము కాలేదు. మేము శరీరమును 
ఎలా త్యాగము చేయగలము? అని అబద్ధము ఆడాము. 
దానికి మా తండికి కోపము వచ్చి, మమ్మలను 
పక్షులుగా అవ్వాలని శపించారు. తరువాత మా తండి 
ఆ (గద్దతో నేను నా శరీరమును నీకు త్యాగము 
చేస్తున్నాను. నన్ను తిను అని అన్నారు. అప్పుడు ఆ 
గద్ద నేను జీవించి ఉన్న వాళను తినను. నీవు నీ 
పాణములను వదిలితే, అప్పుడు నీ చనిపోయిన 
శరీరమును తింటాను అని అంది. అప్పుడు మా 
తం[డిగారు పద్మాసనము వేసుకొని, యోగ శక్తితో తన 
పాణములను వదిలేస్తూ, నా ప్రాణము పోయిన 
తరువాత నా శరీరమును తిను అని పాణములను 
వదులుతూ ఉండగా వెంటనే ఆ గద్ద ఇందదుడి 
రూపము దాల్చి నీవ నీ [ప్రాణములను 
వదిలిపెట్టవద్దు. నీ పాణములను నీ శరీరములో 
మరలా ప్రవేశపెడుతున్నాను. త్యాగములో నీ అంతటి 
మహానుభావుడు ఈ సృష్టిలో లేడు అని 
(ప్రపంచమునకు తెలియ చేయుటకే నేను ఈ విధముగా 
నిన్ను పరీక్షించాను. నీ అంతటి గొప్పవాడికి నేను 
ఇవ్వగలిగినది ఎదీ లేదు, అని చెప్పి 
అదృుశ్వమెపోయాడు: మమల్ని. క్రమించమని్స మూరు 
శాప విమోచనము చెప్పమని మా తండి కాళ మీద 


84 


పథడ్రాము. అప్పుడు మా తండిగారు, [పాణులకు 
శరీరము మీద వ్యామోహము ఉంటుంది. మీరు ఈ 
జన్మలో నేరుకున్ను విద్యు జానము'మీ. పక్షి జన్మలో 
కూడా ఉంటుంది. మీ పక్షి జన్మలో భీష్ముడు, 
ధర్మరాజుకు చేసే ధర్మ ఉపదేశములు కూడా 
నేర్చుకునే భాగ్యము కలుగుతుంది. జైమిని మహర్షి మీ 
దగరకు వల ఆయన సందోహములను 
అడిగినప్పుడు, మీరు ఆయన  సందేహములను 
తీర్చినప్పుడు మీకు శాప విమోచనము అవుతుంది అని 
చెప్పారు. మీరు మిమ్మల్ని ఆ గంట నుండి విముక్తి 
చేసి, మీ ఆశమమునకు తీసుకువచ్చి, మీ వేద 
పఠనముతో మాకు జ్ఞాన భిక్ష కూడా పెడుతున్నారు. 
అందుచేత మీరు మాకు తండి మరియు గురువు కూడా 
అని చెప్పాయి. 


మార్కండేయ మహర్షి, జైమిని మహర్షితో నీవు ఆ 
పక్షుల దగరకు వెళి, వాటిని నీ సందేహములను 
తీర్చమని అడుగు. అవి నీ సందేహములను 
తప్పుకుండా తీరుస్తాయి అని చెప్పాడు. జైమిని మహర్షి 
ఆ పక్షుల దగరకు వెళి, తన సందేహములను 
అడిగాడు. ఆ పక్షులు ఆ సందేహములను అన్నిటినీ 
తీర్చి, ఆత్మ తత్త్వము గురించి కూడా వివరించి వాటి 
శాప విముక్తిని పొందాయి. 


85 


కఠోపనిషత్‌ - 1-2-9 - “నిషా తర్కేణ 
మతిరాపనేయా (పప్రోక్తాాన్వే నైవ సుజానాయ గ్రేష్ష | 
యాం త్వమాపః సత్వదుతిర్పుతాపి త్వాదుగ్‌ నో 
భూయా న్న చేకేతః ప్రజా" - ఆత్మ తత్త జ్ఞానము 
తర్కము, ఊహల ద్వారా పాందలేరు. ఎవరైతే ఆత్మ 
తత్త్వము తెలుసుకోవాలని జిజ్ఞాసతో నిరంతరము 
(ప్రయత్నము చేసి, ఆత్మ తత్వము అనుభవము 
కలిగిన సద్గురువు ద్వారా ఉపదేశము పొందినవారు 
మా(తమే సులభముగా తెలుసుకోగలరు. 


22. చితేరప్రతిసంక్రమాయాస్తదాకారాపత్తౌ 
స్వబుద్దిసంవేదనమ్‌ 


బొద్దులు చెప్పిన క్షణిక విజ్ఞాన పరంపర సాగుతూ 
ఉంటుంది. ఆ పరంపరలో మొదటి విజ్ఞానము 
దృశ్యమును తెలియచేస్తుంది. రెండవ విజ్ఞానము 
మొదటి విజ్ఞానమును తెలియచేస్తుంది. ఇలా ఈ విజ్ఞాన 
ధార కొనసాగుతూ ఉంటుంది. దీనికి అంతము 
ఉండదు. మేము చెపిన దానిని ఎ విధముగా ఆర్షము 
చేసుకున్నారో చెప్పట లేదు, మేము చెపిన వాటిలో 
దోషములు చెప్పుతున్నారు, కాని మీ అభిపాయము 
ఏమిటో చెప్పట లేదు, అని బాద్దులు మహర్షిగారిని 
అడిగారు, దానికి మహర్షిగారు ఈ సూతములో ఇలా 
జవాబు చెప్పుతున్నారు - 


86 


చిత్తేర్‌ అప్రతి సంక్రమాయాః స్తదాకార ఆపత్తౌ 
స్వబుద్ది సంవేదనమ్‌ - బుద్దిలో లేదా మనస్సులో 
సత్త్వ గుణము శాతము ఎక్కువగా, మిగిలిన రజో 
గుణము, తమో గుణము శాతము తక్కువగా ఉంటుంది. 
అందుచేత బుద్ది లేదా మనస్సు స్పటికము లేదా 
అదము వత స్వచ్చమైన పదార్ధము. స్వచమైన 
మనస్సులో ఆత్మ చైతన్యము (జ్ఞానము) యొక్క 
పతిబింబము ఎర్పడుతుంది. ఆత్మ చైతన్యము 
పతిబింబముగా ఉన్న మనస్సు, ఆ ప్రతిబింబముతో 
కలిసి ఇందియముల ద్వారా బయటకు వెళి, 
వస్తువులు లేదా విషయములతో సంబంధము 
ఏర్పడినప్పుడు, మనస్సులో ఉండే ఆత్మ చైతన్య 
(ప్రతిబింబము యొక్క |పకాశముతో, ఆ వస్తువులను, 
విషయములను తెలియచేస్తుంది. మనస్సు జడ 
పదార్థము కనుక, తనంతట తాను ఏమీ 
తెలియచయలేదు. మనస్సు మధ్యవర్తిగా మాతమే 
పనిచేస్తుంది. మనస్సులో ఏర్పడిన ఆత్మ చైతన్యము 
యొక్క ప్రతిబింబమే వస్తువులను, విషయములను 
తెలియచేస్తుంది. 


ఆత్మ యొక్క చైతన్య శక్తి మనస్సుకు యొక్క 
పరము అవదు, కలగదు. ఆత్మ చైతన్య శక్తి ఎప్పుడైతే 
బుద్దిలో లేదా మనస్సులో ప్రతిఫలిస్తుందో అప్పుడు ఆ 
చైతన్య ప్రతిబింబమునకు, బుద్ది వృత్తికి బేధము 


87 


తెలియదు. అప్పుడు సామాన్య దృ్నాకి బుద్ది లేదా 
మనను స్వాప్రకాశములాగా (తనంతట తాను 
వెలుగుతూ, మిగిలిన వస్తువులను వెలిగిస్తున్నట్టు) 
అనిపిస్తుంది. 


ఎవర్‌ సమాధానము అనాది. వెద. వాజుయమ్ము; 
గురు పరంపర ఆధారముగా ఉంటుందో వారి 
సమాధానమును అంగీకరించాలి. 


కఠోపనిషత్‌ - 1-3-12 - “ఏషు సర్వేషు 
భూతేషు, ఘూఢడో22త్మా న ప్రకాశతే | దృశ్యతే 
త్వగ$యా బుద్దా, సూక్షయా సూక్షదర్శభిః” - 
అన్ని (ప్రాణుల శరీరములో ఉండే ఆత్మ తత్త్వము, 
బయటకు స్పష్టముగా తెలియట లేదు. ఆత్మ తత్త్వము 
యొక్క చైతన్య ప్రతిబింబము జడమైన బుద్ది మీద 
పడి, బుద్ది కూడా ఆత్మ తత్వము వలె (ప్రకాశిస్తుంది. 
(ప్రకాశిస్తున్న బుద్దిని మాతమే మనము 
గమనిస్తున్నాము, కాని ఆ బుద్దిని వెలిగిస్తున్న ఆత్మ 
తత్త్వమును మనము గమనించుట లేదు. బయటకు 
తెలిసేది బుద్ది వృతి మ్మాతమే. ఏకాగతతో ఆ బుద్ది 
వృత్తి ద్వారా (అతి సూక్ష్మ దృష్టితో ఆ బుద్ది మీద పడిన 
(పతిబింబమును పట్టుకొని, ఆ (ప్రతిబింబము యొక్క 
బింబమును పట్టుకొని) లోపల నిగూఢముగా ఉండే 
ఆత్మ తత్త్వమును తెలుసుకోవాలి. 


88 


ముండకోపనిషత్‌ - 3-1-8 - “జ్ఞాన ప్రసాదేన 
విశుద్దసత్వ స్తతస్తు తం పశ్యతే నిష్కలం 
ధాశయమానః” - ఆత్మ జ్ఞానముతో పరిశుధమైన 
అంతఃకరణము కలవాడై, పరబహ్మను నిరాకారముగా 
ధ్యానించువారు మాత్రమే ఆత్మ తత్వమును 
దర్శించగలరు, 


శాస్త్రము - “న పాతాళం న చ వివరం 
గిరీణామ్‌ నైవాంధకారమ్‌ సుక్షయో నోదరీణామ్‌ 
గుహాయిసాామ్‌ నిహితం (బ్రహ్మ శాశ్వతం బుద్ది 
వృతిం అవిశిషామ్‌ సవయో వేదయంతే” - బుద్ది 
వృత్తికి మనస్సుకి, మనను యొక్క పరిణామములకు, 
ఆత్మ తత్వమునకు |పాధమికముగా ఎ బేధము 
కనిపించదు. మనస్సు తప్ప ఇంకేమీ లేదు అని 
అనిపిస్తుంది. మనస్సే ఆత్మ అని కూడా అనిపిస్తుంది. 
ఆత్మ, మనస్సు ఒకటిగా కలిసిపోయి ఉంటుంది. కాని 
అదే బుద్ది వృత్తిలో ఆత్మ తత్త్వము కలిపేసుకొని, తనని 
తాను తెలియకుండా బుధి వృత్తిలో దాక్కుని ఉంది. 


ఉపనిషత్తులు, సిదాంతములు చెప్పున 
విధముగా బుద్ది వృత్తి నుండి ఆత్మ తత్వమును 
విడదీసి తలియచేస్తున్నాము. 


89 


ఉదాహరణ: 


పహాదుడు తలి గర్భములో ఉండగానే నారదుడి 
ద్వారా ఎన్నో ఉపదేశములు పొందినవాడు. భక్తిలో 
అంతిమ స్థాయికి చేరుకున్నవాడు. తన కోసము శ్రీహరి 
ఒక అవతారము ఎత్తి, నరసింహస్వామి దర్శనము 
కలిగి ఆయన దగర నుండి ఆశీర్వాదము 
పొందినవాడు. తరువాత తండి స్థానములో రాజ్య 
పరిపాలన చాలా  ధార్మికముగా, సాత్వికముగా 
పరిపాలించినవాడు. నిరంతరము [శద్దగా, భక్తితో శ్రీహరి 
చింతనతోనే జీవితము గడిపినవాడు. కాని (ప్రహాదుడికి 
ఒక చింత మిగిలిపోయింది. సాక్షాత్‌ శిహరి దర్శనము 
అయిన తరువాత కూడా, తనకు విదేహ కైవల్యము 
ఎందుకు కలగలేదు? వయస్సు పెరిగిన తరువాత, 
రాజ్యమును తన పిల్లకు అప్పగించి, తీర యాత్రలకు 
వెళ్ళాడు. తీర యాత్రలలో పుణ్య క్షేతములలోప్రణ్య 
నదులలో ఎన్నెన్నో దానములు, స్నానములు, 
పూజలు, వతములు చేస్తున్నాడు. ఒక రోజు సహ్వాది 
పర్వతము మీద ఉండే దత్తాత్రేయస్వామి దగరకు 
వెళ్ళుతున్నాడు. దత్తాత్రేయస్వామి ప్రహ్లాదుడి 
హృదయములో ఉండే సందేహము అరమయింది. 
దత్తాత్రేయస్వామి మరొక రూపము దాల్సి, ఒక బురద 
గుంటలో, తరువాత బయటకు వచ్చి మట్టిలో మరలా 
బురదలో పార్గుతున్నాడు. అది (ప్రహాదుడు చూసి, ఆ 


90 


వ్యకి బురదలో మటిలో పారుతున్నా, ఆయన శరీరము 
బంగారు వర్షములో ధగ, ధగ మెరిసిపోతోంది. అది 
చూసి ఈయన ఒక మహాత్ముడు అని (గహించాడు. 
ఆయన దగ్గరకు వెళి నమస్కరించి, మహాత్మా | ఇంత 
మంచి శరీరమును బురదలో, మట్టిలో పారుతూ 
ఎందుకు పాడుచేసుకుంటున్నారు? మీ శరీర 
అంగములు అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా మీరు ఏదో 
పనిచేసి ధనము సంపాదించుకోవచ్చు కదా | మీరు మీ 
వయస్సును, సమయమును ఎందుకు వృథా 
చేస్తున్నారు? అని అడిగాడు. దానికి స్వామి - “నా 
బంగారు శరీరమును బురదలో, మట్టిలో 
పాడుచేసుకుంటున్నాను అని అన్నావు. బంగారము 
కంకె ఎక్కువగా తళతళలాడే పరిశుదమైన ఆత్మను 
మీరందరూ ఈ అపరిశుద్దమైన శరీరములలో, 
పాపించక విషయములలో ముంచి పాడుచేయట 
లేదా? ఈ జన్మ అనే బురద గుంటలో పారి, బయటకు 
వచ్చి, మరలా మరొక జన్మ, శరీరము అనే బురద 
గుంటలో పోర్లట లేదా? ఈ జన్మ, శరీరము నుండి ఆత్మ 
బయట  పడాలంకు, ఆధ్యాత్మిక దృష్టా, సాధన 
పంచుకోవాలి. నీకు చిన్నప్పటి నుండి ఉండే భక్తి 
మిగిలి ఉంది. కాని అంతకు మించి ఆధ్యాత్మిక దృష్టి, 
సాధన పెరగలేదు. శరీరములతో,  [పాపించక 
విషయములతో సంబంధము లేని, జాన దీపముగా 


91 


(ప్రకాశించే ఆత్మ తత్వమును తెలుసుకునే 
ప్రయత్నము, సాధన చేయాలి”, అని చెప్పారు. ఇది 
విన్న పప్రహాదుడు స్వామిని గుర్తించాడు. తరువాత 
స్వామి తన నిజ స్వరూపము చూపించి, (ప్రహోదుడు 
ఎలా సాధన చేయాలో ఉపదేశము చేశారు. 


23. దష్టృద్దఎశోశపరక్షం చిత్తం సర్వార్హ్వమ్‌ 


దష్టృ ద్రలశశ ఉపరకం చిత్తం సర్వార్దమ్‌ - 
చిత్తం (మనస్సు) అనేది ఒకటి ఉంది. ఆ మనస్సుకి 
వెనకాలే ద్రష్టృ (చూసేవాడు - ఆత్మ స్వరూపము - 
జీవాత్మ) అనేవాడు ఉన్నాడు. ఆ మనస్సుకి బయట 
దృశ్యము (చూడబడే వస్తువులు, విషయములు) అనేవి 
చాలా ఉన్నాయి. ఈ చిత్తము (మనస్సు) దష్టతోను, 
దృశ్యముతోను కలిసి ఉంది. 


ఉపరక్తము = ఎర మందార పువ్వు సన్నిధిలో 
ఉండుటచే దాని ఎరుపు రంగు కలిగి కనిపించు 
స్పటికపు రాయివత ఉపాధి సాన్నిధ్యమువలన ఆ 
ఉపాధి గుణము కలదిగా తోయనది. (జీవాత). ఈ 
చిత్తము (మనస్సు దష్టతోను (జీవాత్మతో), 
దృశముతోను (వస్తువులు, విషయములు) కలిసి 
ఉంది. 


సర్వార్లమ్‌ - ఈ చిత్తము అన్ని రకముల 
విషయములను తెలియవచేన్తోంది, అన్ని రకముల 


92 


వ్యవహారములను చేస్తోంది, అన్ని పప్రయోజనములను 
(భోగము - సుఖము మరియు కష్టము, అపవరము - 
మోక్షము సాధిస్తుంది. ఇలా అన్నీ చేస్తూ మనస్సు 
ఆత్మ స్వరూపము అని [భ్రమలో పడేస్తోంది. 


చూసే జీవాత్మకు (నేను) చూచుటకు 
ఉపయోగపడే సాధనముగా మనస్సు ఉంటుంది. ఈ 
మనస్సు ఇంద్రియముల ద్వారా ఏ వస్తువు లేదా 
విషయము మీదకు (ప్రసరిస్తుందో ఆ వస్తువు లేదా 
విషయము యొక్క జ్ఞానము లోపలి తీసుకువచ్చి ఆ 
దషికు సమర్పిస్తుంది. అప్పుడు ఈ (దష్టకు 
((నేనుకు) ఆ వస్తువు లేదా విషయము యొక్క 
జానము కలుగుతుంది. చిత్తము (మనస్సు) ఇటు 
దష్టతో (జీవాత్మతో), అటు దృశ్యముతోను (వస్తువుతో, 
విషయముతో) సంబంధము కలిగి ఉంది (ఉపరక్తము). 
దష్ట యొక్క కొంత శక్తి మనస్సు కలిగి ఉన్నది కాబట్టి, 
దష్టగా వ్యవహరిస్తూ, తానే దష్ట అనే (భమ కలిగిన్తోంది. 


ఈ భ్రమ జీవుడి అవిద్యతోనే 
పారంభమవుతోంది. జీవుడిని (“నోనుని” ఎప్పుడైతే 
అవిద్యతో కపేశామో, “నేను” అనేది తెలియకుండా 
సందేహములతో ఎవరు ఏది చెప్పితే అది నమ్మేసి 
మానవులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అవిద్య 
యొక్క బురద తొలగాలంళే, ఆగమ (వేదముల) 
జ్ఞానముతో మాత్రమే శుభము చేసుకోవాలి. 


93 


కఠోపనిషత్‌ - 1-3-4 - “ఆత్మేందియ 
మనోయుక్తం, భోక్తే త్యాహు ర్మనీషిణః” - శరీరము, 
ఇందియములు, ఇందియములను నియంతించే 
మనను వీటన్నితో కలిసి ఉన్న ఆత్మ తత్వమును 
భోక్త అని ధీమంతులు (విద్వాంసులు) అంటారు. 


ముండకోపనిషత్‌ - 2-2-10 - “తచ్చుుభం 
జ్యోతిషాం జ్యోతి స్తద్యదాత్మ విదో విదుః” - 
శరీరము, ఇం[దియములు, మనస్సులతో 
సంబంధము లేని పరిశుదమైన ఆత్మను జ్యోతులకు 
జ్యోతి అని ఆత్మ వేత్తలు అంటారు. 


24. తదసంఖ్వ్యేయవాసనాభిశ్చిితమపి పరార్దమ్‌ 
సంహత్యకారిత్వాత్‌ 


తద్‌ అసంఖేయ వాసనాభి శ్చిత్రమపి 
పరార్తమ్‌ సంహత్యకారిత్వాత్‌ - 


తద్‌ అసనంఖ్యేయ వాసనాభి శ్చిితమపి - 
దృశ్వములను లోపలి తీసుకువచ్చే మనస్సు, 
జన్మజన్మలలో పోగుచేసుకున్న అసంఖ్యాకమైన 
సంస్క్కారములతో Se రూపములతో 
ఉన్నప్పటికీ, 


పరార్థమ్‌ సంహత్యకారితాాత్‌ - తనలాంటి 
ఇతర సాధనములతో (శరీరము, ఇందియములు) 


94 


కలుపుకొని పనిచేస్తోంది కాబట్టి, ఇతరుల (జీవుడి) 
కోసము పనిచేసే స్వభావము కలిగినది. 


మనసు పనిచేయాలంటే ఆత్మ స్వరూపము 
ఉండి తీరాలి. ఆత్మ స్వరూపము లేకుండా మనస్సు 
పనిచేయలేదు. ఎన్నెన్నో జన్మలను నుండి 
సంపాదించుకున్న సంస్కారములు మనస్సులో 
పేరుకొని ఉన్నాయి. ఆ సంస్క్కారముల (ప్రభావముతో 
ఈ మనస్సు ఎన్నెన్నో రూపములను ధరిస్తుంది లేదా 
క్రియలను (జానములను తీసుకువస్తుంది, 
ఆలోచనలను, భావనలను, వికారములను) చేస్తుంది. 
మనసు ఈ పనులు చేసేటప్పుడు ఇతర 
జ్లానేరదియములను, కర్మేందియములను, శరీరము 
యొక్క సహాయము తీసుకుంటుంది. ఎన్నో 
వస్తువులతో (ఇనుము, సిమ్మెంటు, ఇసుక, ఇటుకలు, 
రాళ్లు, కలప, చెక్కలు, కరెంటు, బల్బులు, ఫాను, 
సోఫాలు, మంచములు, కుర్చీలు మొదలైనవి) కలిసి 
తయారైన భవనము వాటితో ఏ సంబంధము లేని ఆ 
భవనము యొకు. యజమానికి ఎద ఇక భోగమును 
కలుగజేస్తాయి. ఆ వస్తువులు ఆ భోగములను 
అనుభవించవు. అలాగే (తిగుణాత్మకమైన మనస్సు, 
జ్ఞానేం౦దియములు, కర్మేందియములు, శరీరము 
ఇవన్నీ కలిసి, ఆ శరీరమునకు యజమానైన, ఆ 
పదార్దములతో ఏ విధమైన సంబంధము లేని (ప్రకృతి 


95 


యొక్క తిగుణములు లేని, తమ కంకు విరుద్ద 
స్వభావము కల జీవాత్మకు భోగములు (సుఖము, 
దుఃఖము) లేదా అపవగము (మోక్షము) కోసము 
పనిచేస్తున్నాయి. ఆ భోగములు, అపవరము ఆ 
పదార్థములు అనుభవించవు. ఆ పరుడు లేదా 
యజమాని లేదా జీవుడు లేకపోతే ఈ పదార్ధములు ఎ 
పనీ చేయలేవు. పదార్గములు జీవుడి కోసము 
పనిచేస్తాయి. జీవుడు తనంతట తాను ఉంటూ 
పదార్దములు చేసే పనిని అనుభవిస్తాడు (సార్ల). 


మనస్సు, ఇందియములు లేని బయట ఉండే 
వస్తువులు, విషయముల కంఠకు మనమున; 
ఇందియములు ఉన్న శరీరము కొంత గొప్పది. 
శరీరము కంజె సాత్త్విక గుణము ఎక్కువగా ఉండే 
ఇం[దదియములు కొంచము గొప్పఐ. ఇందియముల 
కంకె, ఇందియములను నియంత్రించే మనస్సులో 
సాత్త్విక గుణము ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, 
ఇందియముల కంక మనస్సు ఇంకా గొప్పది. 
వీటన్నిటి కంఖు ఆ శరీరము యొక్క యజమాని 
(తిగుణములతో ఏ సంబంధము లేని చైతన్య 
స్వరూపుడైన “పరః” (పరమాత్మ - ఆతృ) అన్ని 
పదార్దముల కంకు గొప్పవాడు. ఆ “పరః” ను చేరుటకు 
దారులు, సాధనములు చెపుగలరు తప్పు, ఆ “పరః” ను 


96 


ఏవరికి వారు సాదన చనుకొని అనుభవములో! 
తెచుకోవలసినదే. 


25. విశేషదరిన ఆత్మభావభావనావినివుత్తిః 


విశేష దర్శిన ఆత్మ భావభావనా వినివుత్తిః - 
పదార్థములు (జీవుడి కోసము పనిచేసేవి, స్వార్థము 
(తనంతట తాను ఉండే ఆత) మధ్య ఉండే విశేషమైన 
బేధమును తెలుసుకోలేక, ఆత్మ భావమును 
ఎక్కడెక్కడో (ఆత్మతో ఏ సంబంధము లేని మనస్సులో, 
ఇం[దియములలో, శరీరములో, భార్యలో, పిల్లలలో, 
మనవులలో ఆస్తులలో సంపదలలో) 
చూసుకుంటున్నారు. 


సామాన్య మానవులు ఆత్మ తత్త్వమును అర్దము 
చేసుకోలేక ఆత్మతో ఏ సంబంధము లేని మనస్సుని, 
ఇం[(దియములను, శరీరమును, భార్యను, పిల్లలను, 
మనవులను, ఇల్లును, ధనమును, సంపదలను) 
అన్నింటినీ ఆత్మతో కలిపే సి, అవే “నేను” (అత్త 
లేదా “నాది” (ఆత్మది) అని అనుకుంటూ [మ 
పడుతున్నారు. ఆత్మతో ఏ సంబంధము లేని 
మనస్సుకు, ఇందియములకు, శరీరమునకు, భార్యకు, 
పిల్లకు, మనవులకు, ధనమునకు, సంపదలకు ఏ 
కష్టము లేదా నష్టము కలిగినా “నాకు” (ఆత్మకు) 
కష్టము లేదా నష్టము కలిగిందని భమ పడి బాధ 


97 


పడుతూ ఉంటారు. ఆత్మ స్వరూపమును, ఆత్మ 
స్వరూపము కాని తన శరీరములో, శరీరమునకు 
సంబంధించిన భార్యలో, పిల్లలలో, ధనములో, 
పదవులలో, విద్యలో, అహంకారములో మరియు 
పాపించక విషయముల అన్నిటిలో “నేను”, “నాది” 
గా భావిస్తూ, భావిస్తూ వేరొక విధముగా పెంచుకుంటూ 
ఇబ్బందులు, బాధలు పడుతున్నారు. 


ఆత్మ స్వరూపమునకు ఎ విధమైన సంబంధము 
లేని, మనస్సు నుండి బయట విషయములను 
వదిలేసి, మనస్సు లోపల, వెనుక ఉండే ఆత్మ 
తత్త్వము గురించి విశేష దర్శనము (జ్ఞానము) 
సాధించుకుంకే |పాపించక విషయముల మీద ఉన్న 
ఆత్మ భావము నేను”, “నాది” తొలగిపోతుంది. ఆ 
విశేష దర్శనము అష్టాంగ యోగ సాధనములను శ్రద్దగా 
చేసుకోవాలి. అప్పుడు “నేను” అనే పదమునకు సరైన 
అర్దము తెలుస్తుంది. 


ఉదాహరణ: 


ఒక పల్లెటూరులో ఎండాకాలము తరువాత 
రెండు రోజులు జల్లులు పడ్డాయి. ఒక 
వ్యవసాయదారుడు, అతని మనవడు వాలము 
వెళ్ళారు. అంతవరకు బీడు కట్టి ఉన్న పాలము, చిన్న, 
చిన్న మొలకలతో పచ్చగా కనిపించింది. అప్పుడు 


98 


మనవడు తాతగారితో, ఇంతవరకు బీడు కట్టి ఉన్న 
మన పాలములో, మనము విత్తనములు వేయకుండానే, 
ఈ మొలకలు ఎలా వచ్చాయి అని అడిగాడు. దానికి 
తాతగారు, భూమిలో గడి, కలుపు మొక్కల విత్తనములు 
చాలా బలముగా ఉంటాయి. ఆ విత్తనములు ధాన్యపు 
వితనముల వత ఎండివోవు, కుళిపోవు. కొంచము 
జల్లులు పడగానే ఆ గడి విత్తనములు, కలుపు మొక్కల 
వితనములు వెంటనే మొలకలు ఎత్తుతాయి. వాటికి 
ఎక్కువ వర్షము నీళ్ళు అక్కర్లేదు అని చెప్పాడు. 


అదే విధముగా ఎప్పుడో, పూర్వ జన్మలలో విన్న 
కథా చెసిన చిన్న చిన్న మంఠచి విషయములు, -పుణః। 
కర్మలు మనస్సులో సంస్క్కారముల రూపములలో 
అంతర్లీనముగా దాగి ఉంటాయి. సరెన 
సందర్భములలో కాని, గురువుల ఉపదేశములతో కాని 
ఆ సంస్కారములు మళ్ళీ మొలకెత్తి వాటి 
పభావములతో జీవుడిని తత్త్వ జ్ఞాన సాధన దిశగా 
డురేపిస్తాయి, ప్రోత్సహిస్తాయి. 
26. తదా వివేకనిమ్నమ్‌ కైవల3ప్రాగారమ్‌ 
చితమ్‌ 


తదా వివేకనిమ్నమ్‌ కైవల్య [పాగారమ్‌ 
చితమ్‌ - ఆ విశేష దర్శనము (ఆత్మ చైతన్య 
స్వరూపము వేరు, |తిగుణములకు సంబంధించిన 


99 


పదారములు, వస్తువులు. వేరు (ప్రారంభమైనప్పుడు 
(మనను  పరిశుదమైనప్పుడు;. మనస్సు, వివేకము 
అనే పల్లము వైపు పారుతూ ప్రయాణిస్తూ కైవల్యమును 
అందుకోవటానికి సంసిదమవుతుంది. 


ఒకవేళ వివేక దర్శనము లేకపోయినట్లయితే, 
మనస్సు అవిద్య, క్లేశములు (అజ్ఞానము) అనే పల్లము 
వెపు పారుతూ, ప్రయాణిస్తూ సంసారము అనే 
అఖాతములో పడుతుంది. 


ధర్మము: 

మహాభారతము - "ధారణాత్‌ ధర్మ ఇత్వాః 
ధర్మో ధారయతి (ప్రజాః | య స్య ధారణసంయుక్తః 
స ధర్మ ఇతి నిశ్చయః" - alae 
మానవులను/సమాజమును ఒకటిగా నిలబట్టును. 
ధర్మము మానవుడి జన్మ జన్మలను కూడా 
నిలబెట్టుతుంది. మానవుడి అస్తిత్వమును (ఉనికిని) 
నిలబట్లును. మానవుడిని ఉన్నత సాయికి 
తీసుకువెళుతుంది. 


27. తచ్చి(దేషు ప్రత్వయాంతరాణి సంస్కారేభ్యః 


తత్‌ చ్చి(దేషు ప్రత్వయాంతరాణి 
సంస్కారేభ్యః - ధ్యానము పె స్థాయికి చేరి, సమాధి 
సితి కలిగిన తరువాత, ఏదో ఒక కారణముతో ఆ సమాధి 


100 


సితికి భంగము (రంధము, 6౭0) కలిగి, వారిలో ఉండే 
సంస్కారముల పభావముతో వేరే రకమైన ఆలోచనలు, 
[కియలు జరుగుతాయి. ఆ సాధకులు ఈ భంగమును 
గమనించి, ఆ విధమైన సంస్క్కారముల (ప్రభావము 
కలగకుండా ఉండేలా ప్రయత్సంచి, సాధనలో 
ముందుకు సాగిస్తారు. 


కొంతమంది మహానుభావుల తపస్సు లేదా 
సమాధి స్రితి కొంత కాలము భంగపడినా - ఆత్మ భావన 
సితి నుండి దేహ భావన స్తితికి వచ్చి లేదా దేహమును 
పోషించుటకు, రక్షణకు (విశ్వామ్మిత మహర్షి, కండు 
మహర్ది, దుర్వాస మహర్థి మొదలైన వారు), తరువాత 
మరలా వారి సాధన మొదలుపెట్టి కృతకృత్వులు 
అయ్యారు. కాని సాధారణ మానవులు ఎ చిన్న స్థాయి 
సాధన, ప్రయత్నము మొదలుపెట్టినా, వారిలో ఉండే 
సంస్కారముల |ప్రభావముతో ఆ సాధనకు, 
పయత్నముకు భంగము కలిగి ఆ సాధన, 
పయత్నము ఆపేసి దిగజారిపోతారు. మనము ఆ 
సంస్కారముల ప్రభావము కలగకుండా ఉండేలా 
చాలా నిగహము పాటించి ఆ సంస్కార 
పభావములకు  లోబడకుండా మన సాధన, 
పయత్నములను కొనసాగించాలి. మన మనస్సు 
ఒకసారి [కిందకు జారిపోయే పరిస్టితి ఎర్పడితే, దానిని 
వెనక్కు మరలించి సరైన దారిలో పెట్టటము చాలా 


101 


క మెన వనికాబల మనము మున నంన్యారముఅను 
తగ్గించుకునే ప్రయత్నము చేయాలి. 


ఛాందోగ్కోపనిషత్‌ - “అరణ్యం ఇయద్‌ ఇతి 
పదం తతో న పునరేయాత్‌” - ఒక వేళ వైరాగ్యము 
కలిగి సాధన చేసుకోవాలి అనే కోరిక కలిగితే, వెంటనే ఆ 
సాధన చేసుకుందుకు తగిన ప్రదేశమునకు (గురువు, 
ఏకాంత ప్రదేశము, అరణ్యము) వెళి, సాధన 
చేసుకోవాలి. సాధన స్థాయి నుండి దిగజారకూడదు, 
మళ్ళీ వెనక్కు మాత్రము రాకూడదు. సాధన భంగము, 
అంతరాయము కలిగితే వేరే ఆలోచనలు కలుగుతాయి. 
ఆ ఆలోచనలకు కారణము మనస్సులో పేరుకున్న 
సంన్కారములు. సాధనకు భంగము, 
అంతరాయములు కలిగించే సంస్కారముల 
పభావములను తగ్గించుకోవాలి. 


28. హానమేషాం క్షేశవదుక్తమ్‌ 


హానమేషాం క్లేశవద్‌ ఉక్తమ్‌ - మనలోని 
సంస్కారములు ఎన్ని జన్మల నుండి కలిగినా సరే, 
ఎన్నెన్ని ఉన్నా సరే, ఎంత బలముగా ఉన్నా సరే వీటి 
పభావములను తగ్గించుకొనుట సాధ్యము. ఎలాగైతే 
పతెిపసవము, ధ్యానము ద్వారా అవిద్య, అస్మిత - 
అహంకారము, రాగము, ద్వేషము, అభినివేశము - నేను 
ఉండాలి అనే భావన, అనే కేశముల (ప్రభావములను 


102 


తగ్గించుకోగలమో (రెండవ పాదము 10, 11వ 
సూతములలో - 10. తే ప్రతిప్రసవహేయాః సూక్షాః, 
11. ధ్యానహేయాస్తద్వుఎత్తయ౪), అదే విధముగా క్లేశ 
సంస్కారముల ప్రభావములను తగ్గించుకోవచ్చును. 


ప్రతి ప్రసవము, ధ్యానము సాధనలో ఎంతో పై 
సితి. కాని సామాన్య సాధకులకు ఈ సంస్కార 
పభావములను తగ్గించుకుందుకు (రెండవ పాదము 
26 వ సూతములో 26. వివేకఖ్యాతిరవిప్రవా 
హానోపాయల)ి చెపిన విధముగా “నేను” వేరు, 
(ప్రపంచములోని వస్తువులు శరీరము 
ఇందియములు, మనస్సు కూడా) వేరు అనే వస్తు 
తత్త్వము, ఆత్మ తత్త్వము అనే వివేక ఖ్యాతి మనస్సులో 
సిరముగా బలపడితే, సంస్క్కారముల ప్రభావము 
తగ్గుతాయి. 


కేశములలో ముఖ్యమైన అవిద్య - “నేను” కాని 
శరీరమును “నేను” అనే భమపడుట. మిగిలిన 
నాలుగు క్లేశము (అస్మిత, రాగము, ద్వేషము, 
అభినివేశము) ఈ అవిద్య అనే క్లేశము మూలముగానే 
కలుగుతాయి. సంస్కారములు కూడా ఈ కేశముల 
ద్వారానే పుట్టుకొస్తాయి. కాబటి అవిద్యను 
పోగొట్టుకుంకే, ఈ క్లేశములు, సంస్కారములు 
తొలగిపోతాయి. అవిద్య వ టౌారా 
తొలగిపోతుంది. అవిద్య - “నేను” ఎవరు?, “నాకు”, ఈ 


103 


శరీరమునకు, మనస్సుకి సంబంధము ఎమిటి? 
“నేను” కర్తను (కర్మలకు కారణము గుణములు, ఆత్మ 
కాదు). “నేను” భోకను (నేను భోగములు 
అనుభవిస్తున్నాను - కర్మ గుణములు చేస్తే, వాటి 
బాధ్యత, ఫలితములు ఆత్మ ఎందుకు 
అనుభవించాలి?) అనే (భమ. చైతన్య స్వరూపమైన 
ఆత్మ స్వరూపము కేవలము ఉదాసీనముగా, ఏ 
రకముల పదారములతో సంబంధము లేకుండా, 
తనంతట తాను స్వచృముగా ప్రకాశ రూపముగా ఉంది. 
ఆత్మ యొక్క చైతన్య శక్తి ప్రతిబింబము మనస్సులో 
ఏర్పడుతోంది. ఎలాగైతే సూర్య కిరణములు నీటిలో 
పడినప్పుడు నీళ్ళు కొంచము వేడెక్కుతాయో అదే 
విధముగా మనస్సులో పడిన ఆత్మ బింబము యొక్క 
పతెబింబమును మనస్సు (గహించుట వలన, ఆ 
(ప్రతిబింబము ప్రభావముతో మనస్సులో కొంత చైతన్య 
శక్తి కలిగి మనస్సు ఆత్మగా వ్యవహరించినట్సుగా 
తోస్తోంది. అసలు బింబము మీద దృష్టి తొలగిపోయి, 
(ప్రతిబింబము మీద దృష్టి పెరిగి మనను చేసే ప్రతి 
క్రియకు ఆత్మ బాధ్యత వహిస్తూ నేను” కర్తను అనే 
భమ కలిగి, ఆత్మ ఆ కర్మ ఫలితము 
అనుభవిస్తునట్లుగా నేను” భోక్తను అనే భమ) భమ 
కలుగుతోంది. ఎలాగైతే సూర్యుడికి, నీళ్ళకు ఏ విధమైన 
సంబంధము లేదో అదే విధముగా వాస్తవానికి ఆత్మకు, 


104 


మనసుకు... మనసు చేస ఆలదనలకు; మనస్సు 
ద్వారా జరిగే క్రియలకు లేదా కర్మలకు ఆ కర్మ 
ఫలితములకు ఎ విధమైన సంబంధము లేదు. 
వాస్తవానికి మనస్సు అన్ని క్రియలను, కర్మలను 
చేస్తోంది. కాబట్తి ఆ కర్మల ఫలితములు మనస్సు 
అనుభవించాలి. ఆత్మకు ఎ విధమైన సంబంధము 
లేదు. ఆత్మ తన స్వస్వరూపము, పదార తత్త్వము 
అనే వివేకము నిరంతరము అనుభవములోకి 
వచ్చేంతవరకు ఆత్మ అవిద్యచే  ఆవరించబడి 
ఉన్నహ్షు. 


ఈ మనస్సు చేసే ఆలోచనలను, క్రియలను ఎలా 
అరికట్టాలి? మనస్సు ప్రకృతి యొక్క పరిణామమే. 
మనస్సు, ప్రకృతి యొక్క స్వభావము - 1. అనులోమ 
(అనుకూల) పరిణామములను - మనస్సు 
నిరంతరము ఏదో ఒక ఆలోచనలను లేదా క్రియలను 
చేస్తూ ఉంటుంది. 2. ప్రతిలోమ (పతికూల) 


పరిణామములను - మనస్సు అనులోమ 
పరిణామములకు వ్యతిరేకముగా - ఆలోచనలను, 
క్రియలను అడ్డుకుంటుంది. అనులోమ 


పరిణామములను ఆపుకోవారి అనే ధృఢమైన 
సంకల్పముతో, ప్రతిలోమ పరిణామము వనిచేసి 
మనస్సు యొక్క ఆలోచనలను, క్రియలను 
ఆపుకోవచ్చు. దుఃఖమైన ఈ సంసారిక ఆలోచనలు, 


105 


క్రియలు నాకు వద్దు అనే దృఢమైన ఆలోచన 
(వివేకము + వైరాగ్యము) కలిగినప్పుడు ప్రతిలోమ 
పరిణామము: మనస్సులో పనిచెసుంది.. మనస్సు 
పూర్తిగా తన పూర్తి అయిపోగానే, మనస్సు తనకు 
మూలమైన ప్రకృతిలో లీనమైపోతుంది. 


ఉదాహరణ: 


ఒక పలెటూరులో ఒక చిన్న గుట్ట ఉంది. ఆ గుట్ట 
చుట్టు ప్రక్కల పచ్చని చెట్లు, వాతావరణము చాలా 
బాగుంటుంది. ఆ మంచి వాతావరణములో, మంచి 
ఆలోచనలు, అభిప్రాయములు కలగాలని, కొంతమంది 
పుదవాళు. ఆ గుట్త. మీద శక. పెద. అమ్మవారి 
మహిషాసుర మర్తిని విగ్రహమును స్థాపించారు. ఆ 
చుటు ప్రక్కల గామముల నుండి చాలా మంది వచ్చి, 
అమ్మ వారికి నమస్కరించి, కోరికలు కోరుకొని వెళ్ళుతూ 
ఉండేవారు. అది అందమైన ప్రదేశము కాబట్టి, 
కొంతమంది వినోదము కోసము కూడా వెళ్ళుతూ 
ఫొటోలు (6616ల కూడా తీసుకుంటూ ఉండేవారు. ఆ 
ఊరులో ఉండే కొంత మంది మహానుభావులు, 
అమ్మవారి రూప వర్ణన, నా కష్టాలను తీర్చు, నా కోరికలు 
తీర్చు, నన్ను నీలో కలిపేసుకో అనే అరములు వచ్చే 
మంచి శ్లోకములు, స్తోతములు రాళ్ల మీద చెక్కించి 
అమ్మవారి విగ్రహము చుట్టూ అమర్చారు. అక్కడికి 
వచ్చే భక్తులు ఆ శోకములను, స్నోతములను పఠిస్తూ 


106 


అమ్మవారికి నమస్కరించి వెళ్ళుతూ ఉండేవారు. 
కొన్నాళ్ళకి అమ్మవారికి ఒక ఆలోచన కలిగింది. 
వీళ్ళందరూ నా మీద నమ్మకముతో, భక్తితో వీళ్ళందరూ 
నాలో కలిసిపోవాలని కోరికతో వచ్చి నా మీద శ్లోకములు, 
న్తోతములు పరిస్తున్నారు. వీళ్ళను అనుగహించాలి 
అని అనుకుంది. అమ్మవారి ఒక పండగ రోజున చాలా 
మంది జనము వచ్చారు. అప్పుడు మహిషాసుర మర్దిని 
అమ్మవారి విగ్రహము నుండి మంచి మధురమైన, 
గంభీరమైన కంఠతో “భక్తులారా మీరందరూ నాలో 
కలిసిపోవాలని నన్ను ప్రార్దిస్తున్నారు. నేను మిమ్మల్ని 
అను[గహించాలని అనుకుంటున్నాను. మీలో ఎవరైతే 
నాలో కలిసిపోవాలని అనుకుంటున్నారో, వాళ్ళు ఒక్క 
అడుగు ముందుకు వేయండి. వాళను నేను, నాలో 
కలిసుసుకుంటాను” అని ప్రకటించింది. ఇది విన్న 
వెంటనే, ఎవ్వరూ ఒక్క అడుగు ముందుకు వేయలేదు 
సరి కదా, అందరూ భయపడి పాలోమని వెనక్కు తిరిగి 
పరిగెత్తుకుంటూ పారిపోతున్నారు. అంతలో మీడియా 
వాళ్ళు వచ్చి ఎమి జరిగింది అని అడుగుతున్నారు. 
కొంతమంది మేము ఆఫీసుకు వెళ్ళాలి, మేము పరీక్ష 
(వ్రాయాలి, మా రైలు లేదా పెట్‌ బము అయిపోతోంది 
వెళ్ళాలి, మేము ఉద్యోగమూ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, 
మేము వంట చేసుకోవాలి, మేము అమ్మవారిలో 
కలిసిపోతే మా పనులు ఆగిపోతాయి అని చెప్పుతూ 


107 


పరిగెత్తుతున్నారు. ఆ సమయములో అక్కడ ఉన్న 
పూజారి అమ్మవారి ప్రకటన వినలేదు, పారిపోవట 
లేదు. ఆ మీడియా వాళ్ళు ఆ పూజారిని కూడా అడిగారు. 
దానికి పూజారి “నెను: అమ్మవారికి. -నెవెద్వయఘు 
తీసుకురావటానికి లోపలికి వెళాను. ఏమి జరిగిందో 
నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు మీడియా 
వాళ్ళు: "ఏమ్‌. ఆరిగిరదో చెప్పుమని. 'అత్మువారినే 
అడిగారు. దానికి అమ్మవారు ప్రజలు అందరూ భక్తితో 
నామీద శ్లోకములు, న్తోతములు పఠిస్తూ వాళ్ళ కోరికలు 
కోరుకుంటున్నారు. చాలా మంది చాలా కోరికలు నేను 
తిరుస్తున్నాను. కొంతమంది వాళను నాలో 
కలుపుకోమని కూడా ప్రార్థిస్తున్నారు. అందుచేత 
వాళను నాలో కలుపుకోవాలని ఒక (పకటన చేశాను. 
అందరికీ వాళ్ళ, వాళ్ళ కష్టములు నుండి విముక్తి 
కలగాలని, వాళ్ళు సుఖముగా ఉండాలని ఉంది. నాలో 
కలిసిపోతే వాళకు [పాపించక సమస్యల నుండి శాశ్వత 
పరిష్కారము కలుగుతుంది అని కూడా తెలుసు. 
వాటితోపాటు వాళకు ఎన్నెన్నో [ప్రాపించక కోరికలు 
ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవాలని వ్యామోహము 
కూడా ఉంది. వాళ్ళకు వాళ్ళ [పాపించక సమస్యలకు 
పరిష్కారములు కలగాలని కూడా ఉంది. వాళ్ళ 
మనస్సు మొత్తము వాళ్ళ (ప్రాపించక కోరికలతో 
నిండిపోయి ఉంది. వాళ్లకు [ప్రాపించక వ్యామోహము 


108 


ఇంకా తగ్గలేదు. అందుచేత వాళ్ళు నిజముగా నాలో 
కలవటానికి సిద్దముగా లేరు. (భక్తులు భగవంతుడికి 
పూజు చేస్తే నొవెద్యయు సమర్పిస్తారు జకవేళ 
భగవంతుడు ఆ నైవేద్యమును నిజముగా స్వీకరిస్తే 
(లెంక), తరువాత ఆ భక్తులు ఆ నైవేద్యము కూడా 
సమరించరు. 


భగవధీత - 2-70 - “ఆపూర్యమాణ మచల 
పతిష్టం సముద్ర మాపః టప్రవిశని యద్వత్‌ | 
తద్వత్కామా'యం 1ప్రవిశన్తి సర్వే స శాన్సి 
మాప్నోతి న కామకామీ” - నదులు నిరంతరమూ 
సముదమును చేరినా సముద్రము యొక్క మట్టము 
పెరగకుండా సుసిరముగా ఉంటుందో అదే విధముగా 
మానవులలో కోరికలు (ప్రవాహము నిరంతరము 
చేరుతున్నా, ఏ మానవుడైతే తనంతట తాను ఏమీ 
కోరుకోకుండా తాను పొందిన ఫలితములతో తృప్తిగా 
కలత చెందకుండా, సుస్టిరముగా ఉంటాడో ఆ 
మానవుడు మాతమే పరిపూర్ణమైన శాంతిని 
అనుభవిస్తాడు. తనంతట తాను కోరికలు 
కోరుకునేవాడు, ఎప్పటికీ శాంతిని అనుభవించలేడు. 


భగవధీత - 2-70 - “విహాయ కామాన్‌ య 
సర్వాన్‌ పుమాం శ్చరతి | నిస్పృహః నిర్మమో 
నిరహంకారః స శాన్తి మదిగచ్చతి" - 
ఇందియములను నిగహించుకొని, అన్ని కోరికలను 


109 


విడిచిపెట్టి, ఏ విధమైన ఆపేక్ష లేకుండా, మమకారము 
మరియు అహంకారము లేకుండా ఉండువాడు 
మామే నిజమైన శాంతిని పొందుతాడు. 


29. ప్రసంఖ్యానే౭ప్యుకుసీదస్య సర్వథా 
వివేకఖ్యాతేర్దర్శ్మమేఘనస్సమాధిః 


పసంఖానేపి అప్య కుసీదస్య సర్వథా 
వివేకఖ్యాతేః ధర్మమేఘః సమాధిః అ 
ప్రసంఖ్యానము = |పకృ్నqమెన జ్ఞానము, తత్త్వ 
జ్ఞానము. తత్త జ్ఞానము (మోక్షము) మీద కూడా 
ఫలాపేక్ష లేనివారికి, మనస్సులో ఖాళీ ఏర్పడుతుంది. 
ఆ ఖాళీలో మనస్సులో వివేక ఖ్యాతి నిరంతరము 
నిండుకొని ఉన్నవారికి అమృత ధారను కురిపించే 
ధర్మ మేఘము అనే సమాధి స్పితి ఏర్పుడుతుంది. 


భగవధీత - 6-26 - “యతో యవతో నిశ్చలతి 
మన శృంచల మస్టిరమ్‌ |! తతస్తతో నియమై్యత 
దాత్మన్వేవ వశం నయేత్‌” - ఇందియములను, 
చంచలమైన మనను స్వాభావిక |ప్రవృతితో 
ప్రాపించక విషయముల వైపు పారిపోతూ, పారిపోతూ 
ఉండగా ఆ మనస్సుని యేమతో లేదా బలవంతముగా 
మళ్ళీ, మళ్ళీ వెనక్కు లాకొచ్చి, ఆత్మ స్వరూపము మీద 
నిలబెట్టుకోవాలి, శకేందీకరించాలి (నిధిధ్యాసనము, 
పసంఖ్యానము). దీనిని [ప్రత్యయ ఆవృత్తి, అభ్యాసము, 


110 


ధ్యానము, (పప్రసంఖ్యానము అని అంటారు. అప్పుడు 
వివేక ఖ్యాతి కుదురుకొని, బలము చేకూరుతుంది. 


కేశములు, సంస్కారములు [క్రమక్రమముగా తగ్గి, 
ఎ కోరికలు లేకుండా స్థిరముగా ఉన్నట్లయితే, 
మనస్సులో నిరంతరము వివేక ఖ్యాతి (ఆత్మ 
స్వరూపమునకు, మనస్సుకు, వస్తువులకు మధ్య 
ఉండే బేధము) తప్ప మరొక ఆలోచన లేని పరిస్థితి 
కలిగినప్పుడు అమృత ధారను కురిపించే ధర్మ 
మేఘము అనే సమాధి ఎర్పడుతుంది. 


1. పాపించక కోరికలు (రాజస, తామస గుణముల 
కోరికలు, సంసారిక బంధము కలిగించే కోరికలు), 2. 
మోక్షము కావాలనే కోరిక (సాత్త్విక గుణము యొక్క 
కోరిక, సంసార బంధమును తొలగించే కోరిక) ఈ రెండూ 
కోరికలే. వీటిలో ఏ కోరిక ఉన్నా అది కోరికే కాబటి, ఈ 
కోరికలు సాధనకు తూట్లు (రం[ధము) పొడుస్తూ, వేరే 
కొత్త ఆలోచనలను కలిగించి, మనస్సును మరింత 
కలుషితము చేస్తుంది. 


తత్త్వ జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క ఫలితము 
(మోక్షము) కావాలి అనే కోరికలు కూడా లేకుండా, 
కేవలము వివేక ఖ్యాతి మాత్రమే మనస్సులో స్టిరముగా 
ఉన్నప్పుడు, అమృత ధారను కురిపించే ధర్మ 
మేఘము అనే సమాది స్థితి ఏర్పడుతుంది. 


111 


వెరాగ్యము: 


వెరాగ్యము కోపముతో, ద్వేషముతో, ఆవేశముతో 
భావోద్వేగములతో తాత్కాలిక పరిస్టితులలో 
నిర్వేదముతో పుట్టుకురాదు. వీటితో కలిగే ఉద్వేగము 
ఎన్నాళ్ళో ఉండదు. వైరాగ్యము ఒక అనుకూలమైన 
భావన, .నంసారిక. విషయముల మట్‌. పూడి 
అవగాహనతో, సరైన వణ చేసినప్పుడు 
కలుగుతుంది. సరైన వైరాగ్యము కలిగినప్పుడు 
మాత్రమే సన్యాసము తీసుకోవాలి. 


గౌడపాదాచార్తుల కారికలు - “దుఃఖమ్‌ 
సర్వ అనుస్మృత్య కామ భోగాన్‌ నివర్తయేత్‌ | 
అజం సర్వ అనుస్మృత్య జాతం నెవతు పశ్వతి” - 
నాకు కేవలము సుఖము కావాలా లేదా సుఖ 
దుఃఖముల మిశమము అయినా పర్వాలేదు అని 
ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి. తరువాత సంసారిక 
విషయములు, [పాపించక వస్తువులు, వ్యకులు నాకు 
దుఃఖము కలిగిస్తున్నాయా లేదా సుఖము 
కలిగిస్తున్నాయా అని ప్రశ్న వేసుకోవాలి. వీటి ద్వారా 
లేశ మాతమైన దుఃఖము కలిగినా సరే, అవి నాకు వద్దు 
అని నిర్ణయించుకోవాలి, కాని వాటి మీద ఏ మాతము 
ద్వేషము ఉండకూడదు. కోరికలు కలిగి, వాటి కోసము 
పయత్నించె అలవాటు నుండి బయటకు రావాలి. 
౧కు. ఏమి. కావాలో అనే దానీ మీది ఇక ఫిరమైన 
అభిపాయము కలిగి ఉండాలి. వస్తువులు, 


112 


విషయములు, వ్యక్తులు ద్వారా కలిగే తాత్కాలికమైన 
దుఃఖముతో కూడని సుఖము నాకు వద్దు. ఏ వస్తువు, 
విషయము, వ్యక్తి ద్వారా కాకుండా, ఏ కోరిక లేని 
శాశ్వతమైన సుఖము (అజం సుఖమ్‌) కావాలి అన్ని 
నిర్ణయించుకున్న తరువాత మరొక వస్తువుని, 
విషయమును; వశత్‌ని పటంగచుకొకూడదు,. కనీసము 
క్రీగంటితో కూడా చూడవద్దు. దీనిని నిజమైన 
శాశ్వతమైన వైరాగ్యము అంటారు. 


గొడపాదాచారు$ల కారికలు - “వీతరాగ భయ 
కోధైః మునిభిర్‌ వేద పారగైః నిర్వికల్ప యహ్యం 
దృష్టః ప్రపంచోప సమో ద్వవః” - ఏ వస్తువు మీద 
రాగము లేదు, భయము లేదు, కోపము లేదు. కేవలము 
ఆత్మ తత్త్వము సాధన మీదే దృష్టి కేందీకరించి, 
మౌనముగా సాధన చేసుకుంటూ ఈ జ్ఞాన సాధనను 
మళ్ళీ, మళ్ళీ వేద వాక్యములలో ఉండే ఆత్మ 
తత్త్వమును మాతమే ఆవృతి, అనుసంధానము 
చేసుకుంటూ ఉంకే, సృష్టిలో (ప్రపంచములో) భాగము 
కాని, వికల్వములు లేని అద్వితీయమైన ఆత్మ 
తత్త్వము తెలుస్తుంది. ఇలా కాకుండా వేరే విధముగా 
ప్రయత్నము చేస్తే ఏమీ తెలియదు. దీనికి మరో 
రకమైన ప్రయత్నము ఏమీ లేదు. 


30. తతః క్లేశకర్మనివృతిః 


113 


తతః క్లేశ కర్మ నివుత్తిః - వైరాగ్యము, వివేక 
ఖ్యాతిని మనస్సులో స్టిరముగా, బలముగా ఏర్పడి, 
ధర్మ మేఘ సమాధి కలిగిన తరువాత పంచ క్లేశములు 
(అవిద్య; అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము) 
మరియు కర్మలు తొలగిపోతాయి. కేశముల ద్వారా ఏ 
కష్టము ఉండదు, కేశముల (ప్రభావముతో చేసిన కర్మల 
ఫలితములు కలగవ,. 


2 వీ పాదములోని ౩వ సూత్రము = 3; 
అవిద్వా౭స్మితారాగద్వేషాభినివేశాః పంచక్షేశాః - 
పంచ క్లేశములు - 1. అవిద్య - భమ, విపర్వ్యయ 
(వ్యతిరేకమైన, విరుద్దమైన) జ్ఞానము - ఉన్నది 
లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భావించుట, 2. అసి్మత - 
అహంకారము - “నేను” లేదా “నాది” కాని శరీరమును, 
మనస్సును “నేను”, “నాది” అనే భావన, 3. రాగము - 
పీతి, 4. ద్వేషము - శతుత్వము, పగ, 5. 
అభినివేశము - నేను ఉండాలి, నేను బాగుండాలి అనే 
తీవమైన అభిలాష. 


2 వ పాదములోని 4వ సూతము - 4. అవిద్యా 
క్షేతముత్తరేషాం ప్రసుప్తతనువిచ్చిన్నోదారాణామ్‌ 


- ఈ ఐదు క్లేశములలో అవిద్య ప్రధానమైన క్లేశము. 
మిగిలిన నాలుగు కేశములకు (అస్మిత, రాగము, 


114 


ద్వేషము, అభినివేశములకు) అవిద్య పధానమైన 
జన్మ భూమి లాంటి క్లేశము. 


అవిద్య లేకపోతే మిగిలిన నాలుగు కేశములు 
ఉండవు. అవిద్య ఉంకే మిగిలిన నాలుగు క్లేశములు 
తప్పకుండా ఉంటాయి. అవిద్య తమము (భమ, 
అజ్ఞానము) కాబట్టి, తత్వ జ్ఞానము (వివేక ఖ్యాతి 
కలిగినప్పుడు తప్పకుండా అవిద్య తొలగిపోతుంది. 
మరొక (ప్రాపించక విషయములు: ఏవీ తేకుండా, వివేక 
ఖ్యాతి మాత్రమే మనస్సులో బలముగా నిండుకొని 
ఉన్నప్పుడు, అవిద్య తప్పుకుండా తొలగివోతుంది. 
అవిద్య తొలగిపోయినప్పుడు, అవిద్య జన్మ భూమిగా 
ఉండే మిగిలిన నాలుగు క్లేశములు (అస్మిత, రాగము, 
ద్వేషము, అభినివేశము) కూడా తొలగిపోతాయి. 


2 వ పాదములోని 13 వ సూతము - 13. సతి 
మూలే తద్విపాకో జాత్యాయుర్చోగాః - ముఖ్య 
మూల క్షేశమైన అవిద్య ఉన్నట్లయితే, ఆ అవిద్య 
కారణముగా కర్మ ఫలితములుగా జనం, ఆయుస్సు, 
భోగము (సుఖము, దుఃఖము) కలుగుతాయి. 

2 వ పాదములోని 12 వ సూత్రము - 12. 
కేశమూలః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయాః 
- ఈ పంచ కేశములలో ప్రధాన కేశమైన అవిద్య వలన 
కర్మలు (పుణ్యములు, పాపములు) చేయబడతాయి. ఆ 


115 


కర్మల ఫలితములుగా ఈ జన్మలో కొన్ని ఫలితములు 
కలుగుతాయి. గత జన్మలలో కొన్ని ఫలితములు కలిగి 
ఉంటాయి. కలగబోయే జన్మలలో కొన్ని ఫలితములు 
కలుగుతాయి, కొన్ని ఫలితములు కలిగేందుకు 
సిదధముగా ఉంటాయి. 


అవిద్య క్షేశములకు, కర్మలకు, జన్మలకు, 
ఆయుస్సుకు, భోగములకు (సుఖము, కష్టము) పరమ 
మూల కారణము. ప్రకాశవంతమైన తత్త్వ జ్ఞానము 
(వివేక ఖ్యాతి) కలిగి చీకటి అనే అవిద్య తొలగిపోయే, 
కేశములు, కర్మలు, జన్మలు, ఆయుస్సు, భోగములు 
అన్నీ తొలగిపోతాయి. అప్పుడు కైవల్యము పాందుటకు 
అర్హత  ఏర్పుడుతుంది. చీకటి అనే అవిద్య 
తొలగాలంకే, (ప్రకాశము అనే తత్త్వ జ్ఞానము (వివేక 
ఖ్యాతి తప్ప మరొక మార్గము లేదు. 


న్యాయ దర్శనము - గౌతమ మహర్షి - “దుఃఖ 
జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జానానామ్‌ 
ఉత్తరోత్తరాపాయే సదనంతరాపాయాత్‌ అపవర్గః” - 
మానవులు దుఃఖ పడుతున్నాము అని అనుకుంటారు. 
ఆ దుఃఖములకు కారణము వారు ఎతిన జన్మ. వారి 
జన్మకు కారణము వారు చేసుకున్న కర్మ ఫలితములు 
(పుణ్యములు, పాపములు). వారు కర్మలు (పుణ్యములు, 
పాపములు) చేయుటకు కారణము వారికి ఉన్న 
రాగము, ద్వేషము, మోహము (క్లేశములు). రాగము, 


116 


ద్వేషము, మోహములకు కారణము వారికి ఉన్న మిథ్యా 
జ్ఞానము లేదా భమ లేదా అవిద్య. ఈ మిథ్యా జ్ఞానము 
లేదా అవిద్య పోవాలంకు తత్వ జ్ఞానమును 
సాధించుకోవాలి. తత్త్వ జ్ఞానము మిథ్యా జ్ఞానమును 
లేదా అవిద్యను (భమలను) తొలగిస్తుంది. అవిద్య 
తొలగితే రాగము, ద్వేషము, మోహము అనే దోషములు 
తొలగిపోతాయి. రాగము, ద్వేషము, మోహము అనే 
దోషములు తొలగితే, జీవుడు కర్మలు చేయడు. కర్మలు 
లేకపోతే జీవుడికి జన్మలు ఉండవు. జన్మలు లేకపోతే 
జీవుడికి దుఃఖము కలిగే అవకాశమే ఉండదు. 


న్యాయ దర్శనము - గౌతమ మహర్షి - 
“వీతరాగ జన్మా దర్శనాత్‌” - జీవుడికి దుఃఖములకు 
కారణమైన ఎన్నెన్నో జన్మలు కలుగుతున్నాయి. ఆ 
జనములు కలగటానికి కారణము ఆ జీవుడు చేసుకున్న 
కర్మలు. ఆ కర్మలు ఏదో ఒక కోరికతో (రాగముతో) 
చేస్తున్నారు. ఈ జన్మ పరంపర ఆగాలి అని 
అనుకుంకే, రాగము, ద్వేషము (కోరికలు) కలగకుండా 
చూసుకోవాలి. కోరికలు లేకపోతే కర్మలు చేయడు, 
జన్మలు కలగవు. 


బహ్మ సూత్రములు - చతుర అధ్యాయము - 
ప్రధమ పాదము - 9. తదధిగమాధికరణము - 13. 
“తదధిగమ ఉత్తర పూర్వాఘయోర శ్లేషవినాశౌ 
తద్వ$పదేశాత్‌”, “14. ఇతరస్వాష్యేవ మసంశేషః 


117 


పాతేతు”- ఆత్మ తత్వమును పూర్తిగా అరము 
చేసుకున్నట్లయితే, అంతవరకు చేసుకున్న కర్మలు 
(పుణ్యము, వాపము) వినాశనము అయిపోతాయి. ఆత్మ 
తత్త్వ జ్ఞానము కలిగిన తరువాత చేసే ఏ కర్మ అంటదు. 
అలా అన్ని కర్మలు (పుణ్యము, పాపము) నివృత్తి 
అయిపోతాయి. ఆ కర్మ ఫలితములు (సుఖము, 
దుఃఖము) ఆ జీవుడికి ఎ సంబంధము ఉండదు. ఆ 
సాధకుడు మిగిలిన శేష జీవితము జీవన్ముకుడుగా 
గడుపుతాడు. ఆ శరీరము పడిపోయినప్పుడు కైవల్యము 
పొందుతాడు. 


31. సర్వావరణమలాపేతస్వ 
జ్ఞానస్తాానంతా్యజేయమల్పమ్‌ 


తదా సర్వావరణ మలాపేతస్య జ్ఞానస్య 
ఆనంస్త్వాత్‌ జేయమ్‌ అల్పమ్‌ - ప్రబలమైన 
వెరాగ్యముతో వివేక ఖ్యాతి మనస్సులో బలపడి, ధర్మ 
మేఘము అనే స్థితి కలిగిన తరువాత, మనస్సులో 
పేరుకొని ఆవరించి (కప్పివేసిన) ఉన అన్ని 
మాలిన్యములు తొలగిపోయి, మనస్సుకు జ్ఞానముతో 
అనంతమైన శక్తి కలిగి, జేయమైన (తెలుసుకోవలసిన) 
వస్తువు తక్కువ స్థాయిలో ఉంటుంది. 


దష్ట (చూసేవాడు) కంకొ దృశ్యము (చూడబడే 
వసువు సపెథది. ఎవరైనా సరే. వాళు 


118 


తెలుసుకోవలసిన విషయము చాలా పెద్దది. ఎంతో 
(ప్రయత్నము చేస్తే కాని ఒక వస్తువు యొక్క సమ(గమైన 
విషయము అన్ని కోణములలో తెలియదు. 
మానవులకు వస్తువులను తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి, 
ఆ వస్తువు మీద మనస్సును కేందీకరించి ఆలోచిస్తూ, 
క్రమశ్రమముగా ఆ వస్తువు మీద కామముగా గోరికగా) 
పరిణమిస్తోంది. ఆ కామమే (కోరికలే) క్రమక్రమముగా 
కర్మలను చేయిన్తోంది. ఆ కర్మలు ఫలితములను 
అందిస్తూ, జన్మలు కలిగిస్తున్నాయి. ఈ జన్మలకు 
మూల కారణము వస్తువు యొక్క పరిపూర్ణమైన జ్ఞానము 
కలగటలేదు. మానవులు వస్తువును చూసి, దాని అన్ని 
విషయములు తెలుసుకోవాలి అనే తపనతో, తనకు 
తెలియకుండానే, ఆ వస్తువు యొక్క జాలమునకు, 
వలయములోకి చిక్కుకుంటున్నాడు (Effet of 


Advertisements). 


పపరచముల్‌ ని చస్తువలను విషయములను 
ఆ, యా ఇంద్రియములు వాటితో ఇందియములను 
నియంతించే మనస్సు కలిసి తలుసుకుంటాయి. 


మె(తేయోపనిషత్‌ - “మనసా హవ పశ్యతి 
మనసా శశుణోతి మనసా సర్వాణినామాన్యభి 
వదతి” - మనస్సే చూస్తుంది, మనస్సు వింటుంది. 
మనస్సు అన్నిటినీ తెలుసుకుంటుంది. 


119 


మనస్సు. వెలా విషయము: మీదు ఆత చిస్తూ 
ఉంళే, వస్తువు ఎదురు గుండా ఉన్నా చూడలేదు. 
కన్ను ఎంతవరకు ప్రసరించగలిగితే, మనస్సు కూడా 
కన్నుతో అంతవరకే ప్రసరించి ఆ వస్తువును 
చూడగలదు. మనస్సు ఆ వస్తువు వెనక భాగమును 
కూడా చూడలేదు. వస్తువుల సమగమైన 
విషయములను మనస్సు ఎందుకు గ్రహించలేక 
పోతోంది? 


మనను స్వచృముగా ఉండుటవలన, ఆత్మ 
యొక్క ప్రతిబింబము మనస్సు మీద ప్రతిఫలిస్తోంది. 
మనస్సు తనలో ప్రతిఫలించిన ఆత్మ చైతన్యమును, 
వస్తువు మీదకు ప్రసరింపదచేసి, ఆ వస్తువు గురించిన 
విషయములను మనస్సు తెలుసుకుంటోంది. 
మనస్సులో ఇతర మాలిన్యములు (రజో గుణము, 
తమో గుణము, కామము, సంస్కారములు, రాగము, 
ద్వేషము, కోరికలు, కోపము, లోభము, మోహము, 
మదము, మాత్సర్యము మొదలైనవి ఉండుటవలన, 
ఆత్మ దైతన్యము యుక్క ప్రతిబింబము పూర్తిగా 
(గ్రహించలేక పోతోంది. ఎలాగైతే మబ్బులు సూర్య 
కిరణములను పూర్తిగా భూమి మీదకు పడకుండా ఎలా 
అడగిస్తాయో, అదే విధముగా ఆత్మను ఆవరించి 
ఉండే తమో గుణము (అజ్ఞానము), ఆత్మ చైతన్య శక్తిని 
మనస్సు మీద పూర్తిగా పడకుండా అడగిస్తోంది. 


120 


అందుచేత ఆత్మ బింబము మనస్సు మీద పూర్తిగా 
స్పష్టముగా ప్రతిబింబించుటలేదు. ఈ పరిస్థితిలో, 
రజ గుణము. ఇలడియములన్ను మననును 
బయటకు పోయేలా (పేరేపించి, ఇందియములు 
వస్తువుల మీద, విషయముల మీద ప్రసరించినంత 
మేరకు మాత్రమే మనస్సు గ్రహించిన కొద్దిపాటి చైతన 
శక్తితో తెలుసుకొగలుగుతోంది. అప్పుడు తెలుసుకోగలిగే 
జానము తక్కువగా ఉండి, జేయము (తెలుసుకోబడే 
వస్తువులు, విషయములు) పెద్దవిగా ఉంటాయి. 
ఇం[దియములు వస్తువుల వెనుక భాగములవైపు 
పసరించలేని కారణముగా మనస్సు వస్తువుల 
సమగ్రమైన జ్ఞానము గ్రహించలేక పోతోంది. 
అందుచేత ఆ వస్తువుల సమగ్రమైన జ్ఞానము 
తెలుసుకోవాలనే ఆసక్తి మనస్సులో పెరిగి, పెరిగి 
[రమ[కమముగా కోరికగా పరిణమిసోంది. 


ఒకవేళ ఆకాశములో ఏ మబ్బులు లేకుండా, 
ఆకాశము పరిశుదముగా ఉన్నప్పుడు సూర్య 
కిరణములు పూర్తి |పకాశముతో భూమి మీద 
పడినప్పుడు వస్తువులు ఎంత స్పష్టముగా 
కనిపిస్తాయో, అదే విధముగా మనస్సులో తమో 
గుణము, రజో గుణము (ప్రభావము పూర్తిగా తొలగిపోతే, 
వాటి ద్వారా కలిగే సంస్కారములు, మలినములు 
(రాగము, ద్వేషము, కోరికలు, కోపము, లోభము, 


121 


మోహము, మదము, మాత్సర్యము మొదలైనవి కూడా 
తొలగిపోయి, మనస్సు పూర్తిగా స్వచృముగా, 
పరిశుదముగా ఉంకే, ఆత్మ చైతన్యము పూర్తిగా 
మనస్సు మీద ప్రతిఫలించి, ఆత్మ చైతన్యము యొక్క 
పూర్తి చైతన్య శక్తితో వస్తువుల, విషయముల 
సమగ్రమైన జ్ఞానము పొందగలుగుతుంది. అప్పుడు 
తెలుసుకోగలిగే జ్ఞానము అనంతముగా ఉండి, 
జయము (తెలుసుకోబడే వస్తువులు, విషయములు) 
అల్పముగా ఉంటాయి. అప్పుడు ఆ వస్తువుల, 
విషయముల మీద ఆసక్తి ఉండదు, వాటిమీద కోరికలు 
కలగవు. 


32. తతః కృతార్దానాం 
పరిణామక్రమసమాపిగుణానామ్‌ 


తతః కృతార్ణానాం పరిణాముక్రమ సమాప్తి 
గుణానామ్‌ - ప్రబలమైన వైరాగ్యముతో వివేక ఖ్యాతి 
మనస్సుతో బలపడి, ధర మఘ సమాది. సిది౭ిచేన 
తరువాత గుణముల ప్రయోజనములు పర్తి 
అయిపోయినందున, మనస్సులో ఆలోచనల 
రూపములో ఉండే గుణములు కృతార్గత పొంది ఆ 
గుణముల పరిణామ క్రమము పూర్తిగా ఆగిపోతుంది. 


వెరాగ్యముతో వివేక ఖ్యాతి కలిగిన మనస్సులో 
ఉండే ఆవరణ మలినములు అన్నీ తొలగిపోయి, 


122 


మనస్సు పరిశుదమై మనస్సులో జ్ఞానము 
అనంతముగా ప్రతిబింబిస్తూ ఉంకే, జేయము 
((పాపించక వస్తువులు, విషయములు అల్పముగా 
అయిపోయి, ధర్మ మేఘము ద్వారా అమృత ధారల 
వర్షముతో ముద అవుతున్న సిద్దుడు,అల్పమైన 
ప్రాపించక వస్తువులు, విషయముల మీద ఏ విదమైన 
కోరికలు, వాటి ద్వారా కలిగే భోగముల మీద ఏ విధమైన 
ఆసక్తి లేని స్థితి ఏర్పడినప్పుడు, ప్రకృతి యొక్క సత్వ, 
రజో, తమో గుణముల ప్రయోజనములు (1. సంసారిక 
భోగములు - సుఖము, దుఃఖము. 2. వైరాగ్యము, వివేక 
ఖ్యాతి, అపవగము - మోక్షము, భోగముల ముగింపు) 
పూరి అయిపోతుంది. వైరాగ్యము కలిగి సంసారిక 
భోగములు వద్దని నిర్ణయించుకున్నాడు కాబట్టి 
మొదటి. బయోజనము. “పూర. అయహాయిలద్‌; 
భోగములకు విరుగుడుగా వైరాగ్యముతో వివేక ఖ్యాతి 
పొందాడు కాబట్టి రెండవ ప్రయోజనము కూడా పూర్తి 
అయిపోయింది. ఈ పరిస్థితిలో ప్రకృతి యొక్క మూడు 
గుణములకు ఏ పనీ లేదు, కాబట్టి గుణములు కృతార్తత 
(సఫలము, పని పూర్తి చేశాయి) అయిపోయాయి. 


ఆ వ్యక్తిలో ఈ పరిస్టితి ఏర్పడిన తరువాత 
గుణములలో మార్పులు (ఒక గుణమును మరొక 
గుణమును అధిగమించాలనే పోటీ - కామము, క్రోధము, 
లోభము, మోహము, మదము, మాత్సర్యము, ద్వేషము, 


123 


సంస్కారములు) ఆ వ్యక్తికి సంబంధించినంతవరకు 
సమాప్తము అయిపోతుంది. 


(పకృతి యొక్క మార్పులు రెండు విధములుగా 
ఉంటుంది. 


1. అనులోమ పరిణామ క్రమము - సృష్టి - 
మూల (పకృతి లేదా ప్రధానము (పకృతి యొక్క 
మూడు గుణములలో నిరంతరము ప్రతి క్షణములో 
అతి సూక్ష్మమైన పరిణామములు, మార్పులు కలిగి - 
మహతత్త్వము - అహంకారము - పంచ తన్మాతలు - 
పంచ భూతములు - శరీరము, మనస్సు, 
ఇం[|దియములు - వస్తువులు, విషయములు 
మొదలైనవి (ప్రపంచము) - ప్రయోజనము - భోగము 
(సుఖము, దుఃఖము). 


2. (ప్రతిలోమ లేదా విలోమ పరిణామ క్రమము 
- సృష్టికి వ్యతిరేక దిశ - వైరాగ్యము కలిగి భోగముల 
మీద ఆసక్తి పూర్తిగా తొలగిపోయి, ప్రకృతి యొక్క మూడు 
గుణములలోని పరిణామములు సమాప్తము 
అయిపోతాయి (ప్రయోజనము - వివేక ఖ్యాతి, తత్త్వ 
జ్ఞానము, అపవరము. 


33. క్షణ(ప్రతియోగీ పరిణామాపరాంతని(ర్లాహకః 
క్రమః 


124 


కణ (ప్రతియోగీ పరిణామ అపరాంత 
నిగర్గాహకః క్రమః - |పాపించక వస్తువులలో ఉండే 
గుణముల నిరంతరము పరిణామములు లేదా 
మార్పులు క్షణములతో ముడిపడి ఉంటుంది. ప్రతి 
క్షణ, క్షణములలో అన్ని వస్తువులలోను అతి 
సూక్ష్మమైన పరిణామములు కలుగుతూ ఉంటాయి. 
క్షణ, క్షణములలో జరిగే ఈ పరిణామముల 
సమాహారమును క్రమము అంటారు. ఎప్పుడైతే, 
ఎవరికెతే ఈ గుణములు కలిగించే భోగములు లేదా 
అపవరము కలిగించి, ఇంక చేయవలసినది ఎమీ లేని 
పరిస్టితి ఎర్పడినప్పుడు, ఆ గుణములు కృతార్తత 
పొంది, అప్పుడు ఈ గుణముల పరిణామ క్రమమునకు 
ఒక అంతము, ముగింపు కూడా ఉంటుంది. 


(తిగుణాత్మకమైన మూల ప్రకృతి నుండి పుట్టిన 
(ప్రపంచములోని ఏ వస్తువులోనైనా (ఆ వస్తువులోని 
గుణములు నిరంతరము కణ, క్షణము అతి 
సూక్ష్మమైన పరిణామములు నిరంతరము చెందుతూ) 
పతి క్షణములో మన కళ్లకు కనిపించని చిన్న, చిన్న 
మార్పులు కలుగుతూ ఉంటాయి. ఒక శిశువు పుటిన 
తరువాత, ఆ శిశువు శరీరము [క్రమక్రమముగా 
పెరుగుతూ ఉంటుంది. తరువాత బాల్య దశ, 
యవ్వనము. మధూ -.వయన్సు: ముసలితనము. 
తరువాత ఈ మార్పులకు ఒక అంతిమ దశ వచ్చి 


125 


చివరికి మరణము (నాశనము) జరిగి ఈ పరిణామ [క్రియ 
ఆగిపోతుంది. ఈ అంతిమ దశలో ఈ వస్తువులను 
మూల ప్రకృతి తనలో లయము చేసుకుంటుంది. ఈ 
(ప్రపంచములోని ప్రతి వస్తువుకు ఈ పరిణామ క్రమము 
తప్పకుండా ఉంటుంది. కాని మూల ప్రకృతికి అంతిమ 
దశ అనెది లేదు. ఈ మార్పులు కలిగిన వస్తువులను 
అనిత్యము (అసత్యము) అని అంటాము. కాని మూల 
(ప్రకృతికి పరిణామ క్రమము ఉన్నా, దానికి అంతిమ 
దశ లేదా అవసానము లేదు. అందుచేత మూల 
పకృతి ఒక రకమైన నిత్యము (ఈ సృష్టిలోని అన్ని 
జీవులకు అపవర్గము కలిగే వరకు ప్రకృతిలో పరిణామ 
క్రమము ఉంటుంది). ఇది స్పష్టముగా చెప్పలేరు. 


తిగుణాతీతమైన ఆత్మ స్వరూపమునకు 
(నేను) ఈ పరిణామములు, పరిణామ [క్రమము 
ఉండదు, అలాగే అంతిమ దశ లేదా అవసానము 
కూడా ఉండదు. అటువంటి ఆత్మ స్వరూపమును 
నిత్యము (సత్యము) అని అంటాము. కాని అజ్ఞానముతో 
(భమతో) ఈ ఆత్మ స్వరూపమును నేను” 
శరీరముతో ముడి పెస్పేసి, శరీరమే నేను అనే భమతో- 
బాము ప్పుటాను “నా” పుటిన రోజు, “నేను” 
పెరుగుతున్నాను, “నాకు” దెబ్బ తగిలింది అని 
అంటూ ఈ శరీరమునకు కలిగిన పరిణామములను 
ఆత్మకు (“నేను”) అంటిస్తున్నాము. మనస్సులో ఉండే 


126 


రాగము (రజో గుణము) లేదా ద్వేషము (తమో గుణము) 
కారణముగా కర్మలు జరుగుతున్నా, జీవుడు ఆ కర్మలకు 
“నేను” కర్త అని భమిస్తూ, ఆ కర్మలు తన బాధ్యత 
వహిస్తూ ఆ కర్మ ఫలితములను అనుభవించుటకు, ఈ 
సంసార చక్రములో తిరుగుతూ ఉన్నాడు. 


ఆకాశములో తెల్లని మబ్బులు కమ్మితే ఆకాశము 
తెల్లగా ఉంది అంటాము, నల్లటి మబ్బులు కమ్మితే 
ఆకాశము నల్లగా ఉంది అంటాము. ఏ మబ్బులు 
లేకపోతే (60266 లో ఉండే సూక్ష్మమైన కణముల మీద 
సూర్య కిరణములు పడి ప్రతిఫలించేటప్పుడు నీలము 
రంగు అన్ని దిశలకు వ్యాపిస్తుంది. అందుచేత 
ఆకాశము నీలముగా కనిపిస్తుంది నీలముగా ఉంది 
అని అంటాము. నిజానికి ఆకాశమునకు ఏ రంగు లేదు, 
అంటదు. స్వచృముగా ఉంటుంది. అదే విధముగా 
ఆత్మ స్వరూపమునకు శరీరము యొక్క ఏ 
లక్షణములు లేవు, అంటవు, ఏ పరిణామము లేదా 
మార్పు ఉండదు. ఆత్మ స్వరూపము కూటస్స నిత్య జ్ఞాన 
స్వరూపము - ఎల్ల కాలములలోను ఏ పరిణామములు 
లేని నిత్య (సత్వ స్వరూపము. 


34. పురుషార్ద్షశూన్వానామ్‌ గుణానామ్‌ ప్రతిప్రసవః 
కైవల్యమ్‌ స్వరూప(ప్రతిషా వా చిత్తశక్తిరితి 


127 


పురుషార్ద శూన్యానామ్‌ గుణానామ్‌ 
ప్రతిప్రసవః కైవల్యమ్‌ స్వరూప టప్రతిషా వా 
చిత్తశక్తిః ఇతి - 


పురుషార శూన్యానామ్‌ గుణానామ్‌ - 
తెగుణాత్మకమైిన మూల (ప్రకృతి యుక్క మూడు 
గుణములకు (సత్త్వ గుణము, రజో గుణము, తమో 
గుణములకు) ఎప్పుడైతే పురుషుడి (జీవాత్మకు) 
అందించవలసిన (భోగము లేదా అపవగము) పూర్తి 
అయిపోయినప్పుడు 


పతిప్రసవః కైవల్యమ్‌ - ఈ మూడు గుణములు 
తమకు మూలమైన మూల ప్రకృతిలో ఐక్యమైపోతాయి 
(అయమైపోతాయి). గుణముల ప్రభావము లేని 
పరిస్తితిని కైవల్యము అంటారు. లేదా 


స్వరూప ప్రతిష్టా వా చిత్తశక్తిః ఇతి- ఆత్మ 
స్వరూపము యొక్క చైతన్య శక్తి తన స్వస్వరూపములో 
(వేరే స్వరూపముతో కలిసి ఉండకుండా) భాసిస్తూ లేదా 
(ప్రకాశిస్తూ ఉండే స్థితిని కైవల్యము అంటారు. దీనిని 
మించి ఇంకేమీ లేదు. 


కెవల్యమును రెండు విధములుగా అర్హము 
చేసుకోవచ్చు. 1. మూడు గుణములకు పురుషుడితో ఏ 
పనీ. లేక పరిణామ. క్రమము. "అంతము 


128 


అయిపోయినప్పుడు. 2. ఆత్మ స్వరూపము తన 
స్వస్వరూపములో భాసిస్తూ ఉన్నప్పుడు. 


తన స్వస్వరూపమును కోల్పోయిన పురుషుడికి, 
మూల (ప్రకృతితో కలిసి ఉండి, మూల ప్రకృతే తాను 
అనే భమలో ఉండే పురుషుడికి, ఆ మూల ప్రకృతి 
ద్వారా జరిగిన కర్మలు తానే చేసుకున్నానని భమతో 
ఆ కర్మల బాధ్యత వహిస్తున్న పురుషుడికి, ఆ కర్మ 
ఫలితములను (భోగములు - సుఖము, దుఃఖము) 
అందించుటకు సృష్టిని (ప్రారంభిస్తుంది. స్నా 
క్రమము - మూల ప్రకృతి - మహతత్త్వము - 
అహంకారము - పంచ తన్మాతలు - పంచ 
మహాభూతములు - అంతఃకరణము (బుద్ది, మనస్సు, 
చిత్తము, అహంకారము) మరియు దృశ్య పపంచమైన 
వస్తువులు, విషయములు. జీవాత్మకు ఆ కర్మల 
కారణము యొక్క (భమ, అజ్ఞానము ఉన్నంత వరకు, 
మూల ప్రకృతి ఈ సృష్టి పక్రియ నిరంతర పరిణామ 
క్రమముగా నడిపిస్తూ ఉంటుంది. 


అవిద్యతో ఆవరించబడి ఉన్న పురుషుడు 
పరిణామ క్రమములో ప్రధానమైన మనస్సుతో 
మమేకమైపోయి, మనస్సే “నేను” అని భమిస్తూ ఆ 
మనసును ఆధారముగా చేసుకొని, దృశ్య 
ప్రపంచమును దర్శిస్తూ “నేను ద్రష్ట” అని భ్రమిస్తూ, 
మనస్సు చేసే కర్మలను “నేను” కర్త” అని భమిస్తూ,ఆ 


129 


దృశ్య ప్రపంచము ద్వారా భోగములను అనుభవిస్తూ 
“నేను భోక్త అని భమిస్తున్నాడు. దీనికి మూల 
కారణము పురుషుడు మనస్సుతో కలిసిపోయి, తనకు 
తిగుణాత్మకమైన మనస్సుకు ఏ బేధము లేదని భ్రమ 
(అవిద్య). 


పురుషుడికి తన స్వస్వరూపము చైతన్య 
స్వరూపమని, [తిగుణాత్మకమైన (పకృతి ద్వారా కలిగిన 
మనస్సుతో, ప్రాపించక వస్తువులు, విషయములు వేరు 
అనే వివేకము కలిగిన తరువాత, ఈ వివేకము 
కలిగించటమే తమ (ప్రయోజనముగా ఉండే మూడు 
గుణములు, తమ పని పూర్తి అయినట్లు (కృతార్తత) 
భావించి, తాము ఆ పురుషుడికి చేయవలసినది 
ఇంకేమీ లేదు కాబట్టి, తమ మూల కారణమైన మూల 
(ప్రకృతిలో లయమైపోతాయి. ఏ మనస్సుతో 
ఇంతవరకు కలిసిపోయి, ఆ మనస్సు నేను అని 
పురుషుడు భమపడుతూ భోగములను 
అనుభవిస్తున్నాడో ఏ మనస్సులో ఎన్నెన్నో 
సంస్కారములు, రాగములు, ద్వేషములు మొదలైన 
మలినములను దాచుకొనిఉన్నాడో, ఏ మనస్సుతో 
సాధన చేసుకొని వివేక ఖ్యాతి పాందాడో ఆ మనస్సు 
తన మూల కారణమైన మూల ప్రకృతిలో 
అయమైపోయి (ప్రతిపసవము అయిపోయి), మరలా ఆ 


130 


మనమన్సు తిరిగి పుట్టదు. ఆ పురుషుడికి ఆ మనస్సుతో 
విముక్తి లభిస్తుంది. 


ఇంతవరకు ఆత్మ స్వరూపమును ఆవరించి 
ఉన్న లేదా అడముగా ఉన్న మూడు గుణములు 
యొక్క ఆవరణ తొలగిపోయి, దృశ్య ప్రపంచముతో 
సంబంధము కూడా తొలగిపోయి ఆత్మ స్వరూపము 
యొక్క చైతన్య శకి మనస్సును, వృత్తులను 
ఆశయించుకోకుండా, కేవలము ఏకముగా తన 
స్వస్వరూపములో భాసిస్త ఉంటుంది. ఇదే 
కైవల్యము. ఆ కైవల్యములోనే పరిపూర్ణమైన 
ఆనందము ఉంది. 


కైవల్య పాదము సమాప్తము. 


శీకృష్ల ప్రార్థ్గన 

వుసుదేవసుతం దేవం, కంసచాణూర మర్లనమ్‌। 
దేవకీ పరమానందం, కృష్ణం వందో జగద్గురుమ్‌ ॥ 
అధ క్షమా పార్లనా 


యదక్షరపద(భష్టం మాతాహీనం చ యదృవేత్‌ | 
తత్సర్వం క్ష్రమ3తాం దేవ నారాయణ నమోస్తుతే ॥ 


131 


అధ భగవత్‌ సమర్పణమ్‌ 


కాయేన వాచా మనసేందియైర్వా బుధాశత్మనావా 
(ప్రకృతే స్వభావాత్‌ | 

కరోమి యద్యత్‌ సకలం పరస్మై నారాయణాయేతి 
సమర్పయామి ॥ 


అధ లోకక్షేమ ప్రార్తనా 


సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః | 
సర్వే భద్రాణి పశ్వంతు మా కశ్చిత్‌ 
దుఃఖభాగృవేత్‌ ॥ 


అధ మంగళమ్‌ 


ey కంతాయ కళాాణ నిధయే నిధయేర్డినామ్‌ | 
శ్రీవేంకట నివాశాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 


కృష్ణ నామ సంకీర్తన 


కృష్ణం వందే జగద్గురుం | ఖీ కృష్ణం వందో 
జగద్గురుం | 
కృష్ణం వందో జగద్గురుం | ఖీ కృష్ణం వందో 
జగద్గురుం | 


132 


